300 కైవల్యనవనీతము 


చెప్పంబూని తొలుత మనస్సుయొక్క పుట్టుకకు కారణమును జెప్పుచున్నాండు. 
ఉ|| తొల్లిటిశంకలం దొకటి దూలంగం జేసితి వేటొకండు నీ 

యుల్లముం బాయం దెల్పెద సముజ్వలబోధ మొకండు రాజమై 

యెల్లహృషీకపంక్తికి నిజేచ్చగ లో వెలి సంచరించునా 

సల్లలిత ప్రచారములు సజ్జన! బుద్ధిమనంబులై తగున్‌. 12 
టీకా :- సజ్జన =బ్రహ్మతత్త్వము నెటింగిన ఓయి శిష్యుండా, తొల్లిటి శంకలందు౯= 
వాక్కునకు అందును, అందదు, మనస్సునకు అందును, అందదు అనెడి మునుపటి 
రెండు సందేహములలో, ఒకటి౯=వాక్కునకు అందును, అందదు అనెడి ఒక్కసందేహమును, 
తూలంగంజేసితి౯=వదలిపోవునట్టుచేసితిని, నివారించితిననుట. వేజటొకండు=మనస్సునకు 
అందును, అందదు అనెడి మజియొక సందేహము, నీయుల్లముక£౯=నీయంతఃకరణమును, 
పాయక=విడిచిపోవునట్లు, తెల్పెద==తెలియంజెప్పెదను, ఎల్లహృషీకపంక్తికిక =జ్ఞానేంద్రియ 
కర్మేంద్రియాంతరింద్రియముల కన్నింటి కిని, సముజ్ఞ్వలబోధ ము-స ముజ్జ్వల= 
సాధనాంతరాపేక్ష లేక మిగుల వెలుంగుచున్న బోధము=వస్తుతత్త వజ్లానము, అంతర్భదయ 
మనుట, రాజమై=శ్రేష్టమై, నిజేచ్చక=స్వేచ్చగాను, లోవెలిక=లోపలనుపైన, సంచరించుక= 
తిరుగుచుండుట, ఆసలల్లితప్రచారములు =మనోజ్ఞములైన సంచారములే, బుద్ధిమనంబులై= 
బుద్ధియని మనస్సని, తగు౯=ఒప్పును. 
తాత్సర్యము ఓయి శిష్యుడా! వాక్కునకు అందును, అందదు అనియు, మనస్సునకు 
అందును, అందదు అనెడి సందేహముల రెంటిలో వాక్కునకు అందును, అందదు అను 
సంశయమును తీర్చితిని. అనంగా నిదిగా దిదిగాదని అందనిదానికి తలయూంచుటయును 
అందినదానికి ఊరకయుండుటయు ననుట. మనస్సునకు అందును, అందదు అను 
రెండవ సందేహము నీ యంతఃకరణమందు తొలంగులాగున తెలియంజేయందలంచి 
ముందుగా మనస్సుయొక్క స్వరూపోత్పత్తిని దెలియుటకుంగాను జ్ఞానకర్మేంద్రియముల 
కన్నింటికిని మిక్కుటముగా ప్రకాశించుచున్న తత్త్వజ్ఞానమనునది క్రేష్టమై అంతరబాహ్యముల 
యందు దీని ప్రకాశము దీపమందును దీపమునకు వెలుపలను నిండియుండునటులు 
అంతర్హదయమను పేరుచేత ఒప్పియుండును. ఆ ఉభయసంచారములే బుద్ధియనియు, 
మనస్సనియు చెప్పంబడునని తాత్సర్యము. ఉభయసంచారములనంగా, ఒక 
మనుష్యుడు ఒక కార్యమును తలంచి అక్కార్యార్థమై ఇంటినుండి బయలువెడలుట 
మనస్సుగాను, ఆ కార్యము తీరంగనే ఇంటితట్టు తిరిగిపోవుట బుద్ధిగాను, సామ్యములుగాం 
గైకొని బ్రహ్మములో నుండి బహిర్గతమైన జగద్వ్యాపారము మనస్సనియు, తిరుగా 
బ్రహ్మజ్ఞానముంజెంది (బ్రహ్మములో నైక్యమగుట బుద్ధియనియు (గహింపనగును. 


149 


కైవల్యనవనీతము ౨97 


అనంగా విత్తనము భూమిలోంబడి నాని మునుపటిరూపుమాపుకొని మొలక వెలుపలికిరాక 
ఉబికివుండునట్టి స్థితి. ఆ విత్తునుంది మొలక వెలుపలవచ్చిన విధమున ఆ పరావాక్కునుండి 
ఒక తలంపు పుట్టుట పశ్యంతి. ఆ వెలుపల కనబడిన మొలక పెరుంగుటవలె ఆ 
తలంపును ఆలోచనకు తెచ్చుకొనుట మధ్యమ యనంబడును. ఆ పెరింగిన చెట్టు ఆకులు 
కొమ్మలు, రెమ్మలు, ఊడలు, మొదలగువానితోం బరిపూర్ణమైనట్లు ఆ తలంపులు 
బహిర్వ్యాపారమందు వ్యాపించి ప్రవర్తించుట వైఖరి యనంబడును. 

అవ :- బ్రహ్మము వాక్కునకు అందునని అందదని ద్వివిధముగా శ్రుతి పలుకుచున్నది 
గాన వానిలో నేది నిక్మమని శిష్యుండడుగంగా ఒకటి మాత్రము సత్యమనిన వేదమునకు 
బాధకము గలుగునని ఆ రెండు వాక్కులు సత్యమేయని రూఢిపబుచుచున్నాండు. 


చ॥ ఒకతథి వాగతీత మని యొండొకవేళ బరాపరంబు ద 

ద్వికటముగాంగం బల్కు శ్రుతి వీని ప్రమాణము లెట్లెజుంగనౌ 

సుకరముగా వచింపుం డన సూనృతవాక్యములౌం దదుక్తులూ 

రక (శ్రుతి మిథ్యం బల్మునె కరంబు నెజుంగదె తారతమ్యమున్‌. 10 
టీకా :- శ్రుతి=వేదము, పరాపరంబు=పరా ప్రకృతికి పరమైన పరబ్రహ్మము, ఒకతజి౯= 
ఒక సమయమందు, వాగతీతమని -వాక్‌ =వాక్కునకు, అతీతమని =అందనిదని, 
ఒండొకవేళ౯=మతియొక సమయమందు, తద్వికటముగాంగ౬౯ దానికి వ్యత్యస్తముగాను, 
(అనంగా వాక్కునకు అందునదియని) పల్ముక=చెప్పును, dD ప్రమాణములు =బ్రహ్మము 
వాక్కునకు అందును, అందదు అని పలికెడు వేదప్రమాణములు, సుకరముగాంన్‌ 
=సులభముగా, ఎట్లు=ఏ ప్రకారము, ఎజుంగనౌ౯=తెలిసికొననౌను, వచింపుండు= 
చెప్పుండు, అన£౯=అని శిష్యుండు ఆచార్యుని అడుగంగా, తదుక్తులు =వాక్కునకు అందునని, 
అందదని చెప్పిన ఆ వేదవాక్యములు రెండును, సూనృతవాక్యములౌ౯=సత్యవచనములే 
యగును, శ్రుతి=వేదము, ఊరక=మిన్నక, మిథ్యక=అసత్యమును, పల్మునె=చెప్పునా, 
కరంబు =మిక్షిలి, తారతమ్యముక£=సత్యాసత్యముల హెచ్చుతక్కువలను, ఎజుంగదే 
=తెలికొనదా. 
తాత్పర్యము :- ఓ గురుస్వామీ! పరావాక్కునకు పరమైన పరబ్రహ్మమును వేదము ఒక 
సమయమునందు వాక్కునకు అందునని, మజియొక సమయమునందు అందదని 
పలుకుచున్నది. ఇట్లు రెండు విధములుగం బలుకవచ్చునా? ఆ తీరున ద్వివిధముగా 
పలికెడు వేదప్రమాణములలో నేది నిజమని అనాయాసముగ తెలిసికొనుటకు నెట్లు 
సాధ్యమగునని శిష్యుండడుగంగా నందులకు గురుస్వామి ఓ శిష్యుండా! పరబ్రహ్మము 
వాక్కునకు అందునని, అందదని చెప్పిన వేదవాక్యములు రెండును సత్యములే యగును. 


208 కైవల్యనవనీతము 


వేదము అసత్యము నెన్నండును పలుకదు. సత్యాసత్యముల తారతమ్యములను వేద 
మెఖుంగ దాయని శిష్యునితో పలికెనని తాత్పర్యము. 


అవ :- బ్రహ్మము వాక్కునకు అందును, అందదను పలుకులను దృష్టాంత పూర్వకముగా 
గురుండు శిష్యునకు వివరింపుచున్నాండు. 


చ॥ తనపతి గానిపూరుషునిం దాల్మిం గడు నలయూంచి తాల్మికిక౯ 

వనిత నిజేశుం జూపుతథి వ్రాల్సి శిరం బతిలజ్జ నున్న పో 

ల్మిని నిది కాదు కాదనుచుం గేవలమై తగు నిర్విశేషము౬ 

గని శ్రుతి పల్ముం బల్మక వికాసముగాం గనువారి కింపుగన్‌. 11 
టీకా :- వనిత=స్త్రీ తన పతిగాని పూరుషునిక=తనమగండుగాని మనుజుని, తాల్మి౯= 
ఓర్పుచేత, కడుక£ =మిక్షిలి, తలయూంచి =కాండుకాందని తలయాడించి యాడించి, 
తా£౯=తాను, నిజేశుంజూపుతటిక=తన పెనిమిటి నింజూపునప్పుడు, శిరంబు=తలను, 
వ్రాల్చి=వంచి, అతిలజ్ఞ నున్న పోల్మిని౯=మిక్కిలి సిగ్గుపడియుండునట్లు, (శుతి=వేదము, 
ఇది కాదు కాదనుచుక£=*నేతి నేతి” యనెడి అతద్వ్యావృత్తిలక్షణముచేత పరబ్రహ్మముగాని 
నామరూపాత్మకమగు దేవ, నర, తిర్యగ్వస్తువులను కాదుకాదని చెప్పుచు, కేవలమై =ముఖ్యమై, 
తగు=ఒప్పుచుండెడు, నిర్విశేషముక£=ఇదిగాదిదిగాదని సర్వమును ద్రోయంగా మిగిలిన 
పరబ్రహ్మమును, కని=తెలిసి, కనువారికిక౯=తామేయని చూచుకొను బ్రహ్మవేత్తలకు, 
ఇంపుగ£౯=ఆనందము కలుగునట్లు, వికాసముగాక£ =స్పష్టముగా, పల్మక =చెప్పక, పల్ముః౯= 
చెప్పును. 
తాత్పర్యము :- ఒకానొక గస్తీ తన మగండుగాని మనుష్యుని తన పతి కాండుకాండని 
మిక్కిలి తలయాడించియాడించి తన పెనిమిటినిం జూపునపుడు శిరమువంచుకొని మిక్కిలి 
సిగ్గుపడియుండునట్లు వేదము “నేతి నేతి” యనెడు అతద్వ్యావృత్తిలక్షణముచేత సురాసుర, 
నర, జల, చర, క్రిమి, పశు, పక్షులను, తరు గిరి పాషాణములను ఇదికా దిదికాదని 
చెప్పుచు సర్వోత్మృష్టమై యొప్పుచుండెడి పరబ్రహ్మాభిన్న కూటస్థచైతన్యము తామేయని 
తెలిసికొను బ్రహ్మవేత్తలకు ఆనందము గలుగునట్లుగాను చెప్పక చెప్పునని తాత్పర్యము. 

ఇందులకు దృష్టాంతముగ నొక విచిత్రకథ వక్మాణింపంబడుచున్నది. దక్షిణదేశము 

నందు భూ పురంధ్రీమణికి మణినూపురంబైన రామనాథపురంబునందు కాపురంబు 
చేయునట్టి లక్ష్మీనారాయణులనెడు దంపతులు అఖందైశ్వర్యమును పొందంగోరి అఖండ 
గోదావరిగట్టున చూపట్టు నిర్మలయను పట్టణముచేరి అచ్చట వర్తకముచేత జీవించుచుండం 
గా వారికి చందమామయందమును క్రిందుపజుపంజాలిన మీనాక్షియను పేరుగల ఒక్క 
సుందరిపుట్టి తల్లిదండ్రుల డెందములకు అమందానందమును పొందంజేయుచు నానాం 


150 


కైవల్యనవనీతము 209 


ట పెరింగి యెల్లజనుల యుల్లములకు నుల్లాసమును గలిగించుచుండెను. అంత 
కొంతకాలమునకు తల్లిదండ్రులు ఆ చిన్నదానికి పెండ్లిచేయందలంచి తమకు చుట్టములు 
గలరేమోయని ఆ పట్టణమందెల్లవెదకి అక్కడ నెక్కడను ఒక్కండైన చక్కని 
వరుడు తమకులమునందు లేకుండుటను తెలిసికొని తమదేశమందలి బంధువులకు 
జాబులు వ్రాసిరి. వారు ఆ జాబులను చూచుకొని కులమును, శీలమును, రూపమును, 
ప్రాయమును, కలిమియును, శుభలక్షణమును గలిగిన సుందరేశుండను చిన్నవానిని 
పంపిరి. వాండు ఆ చిన్నది యున్న నిర్మలాపట్టణము చేరి లక్ష్మీనారాయణులనెడి ఆ 
వృద్ధదంపతులను జూచి తాను వచ్చిన వర్తమానమును తెలుపంగా ఆ దంపతులు 
మహోల్లాసముతో సల్లాపములు సలిపి భోజనాదులు చేయించి తమ పురోహితుని రప్పించి 
ముహూర్తపత్రిక యిప్పించి తమ కులోచితక్రమముగం బెండ్లి చేయించి అల్లునికిని, కూం 
తునకును అరణమిచ్చి వారి కిరవైన రామనాథపురమునకుంబంపిరి. అ సుందరేశుండు 
మీనాక్షియనెడు తనభార్యతోడంగూడి తనపట్టపుదారి పట్టిపోవుచు ఒక గ్రామమందు 
బాటసారులకు వాటముగ కట్టియుండెడు సత్రమునందు దిగెను. వెనుక నా సుందరి 
జలము తేంగోరి చంకయందు బిందియం బొందుపజచి అంచలసంచులకు సంచలనంబు 
కలిగింపంజాలిన నడలతో కొలనికింబోయి నీళ్లు ముంచుకొనుచుండంగా అంతకుముందు 
జలముకొఅకు అచ్చటికి వచ్చియున్న కొందజు స్త్రీలు క్రొత్త పెండ్లికూంతురయిన మీనాక్షిని 
జూచి దాని అందమునకు ఆనందముజెంది కొంతసేపు మాటలాడి ఆపై మగనిని 
జూడవలయునను ఆత్రము మనస్సున పెనంగొనంగా వారు దిగియుండెడు సత్రమునకు 
బోయి అక్కడికి నానాదేశములనుండి వచ్చిన పురుషులను జూచి ఓ పడుచా! వీరిలోన 
నీ పురుషుండు ఇతండా ఇతండా ఇతండాయని యందజను వ్రేలితో (జూపి అడుగంగా 
కాందుకాందనీ తల ఆడించుచు వచ్చి తన పురుషుని జూపించినప్పుడు లజ్ఞచేత జను 
కాదనక ఊరకుండెను. అదిచూచి దీని మగండు వీందే యని తెలిసికొనిరి. ఆ విధముగ 
జగత్మారణమైన పరబ్రహ్మమును తెలిసికొన నపేక్షించిన ముముక్షువులకు వేదము, బ్రహ్మ 
విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివాది పర్యంతమైన దేవతలనందజను పృథివ్యాదిపంచ 
మహాభూతములను “నేతి నేతి” యను వాక్యముచేత ఇదికాదిదికాదని నిరసించి మిగిలిన 
సచ్చిదానందవస్తువును జూపునపుడు అగుంగా దనక యూరకుండును. అనంగా ఆంతర 
దృశ్యములైన సకలేంద్రియములను నిరసింపగా నిలిచినది ప్రత్యగాత్మ బహిర్భృశ్యములైన 
సర్వమును నిరసింపంగా నిలిచినది పరమాత్మ ఆ పరమాత్మయే ప్రత్యగాత్మయని 
అతద్వ్యావృత్తి లక్షణముచేత యధథార్థవస్తువును వేదముచూపక చూపునని భావము. 

అవ :- [బ్రహ్మతత్త్వము మనస్సునకు అందును, అందదు అను రెండవప్రశ్నమున కుత్తరము 


దేదైననొక కార్యంబుం జేయవలెననెడి కోరికను జెందెనేని వాని కోరిక కొనసాగించుటకు 
మనోవృత్తియు ఫలమును కావలయును. ఇచ్చట ఫలమనంగా ద్రవ్యసాహాయ్యము మనుష్య 
సాహాయ్యము, దేహబలిమియని అర్ధము. దీనికే చిదాభాసుండని పేరు. పరబ్రహ్మమును 
దెలిసికొనుటకు మనోవృత్తి యొక్కటియే చాలియుండునని భావము. 

అవ :- మనస్సుయొక్క వృత్తిస్వరూపమునకే పర(బ్రహ్మంబు గోచరంబని గురుండు 
రూఢిపబుచుచున్నాండు. 

మ॥ ఫలవృత్తిదయరూప మంచు మది సంభాషింతు రాత్మజ్ఞు లా 
ఫలమజ్ఞానమయంబు తన్మనముచే బ్రహ్మంబు రా దందం గే 
వలవిజ్ఞానమయంబు వృత్తి సుత! తత్స్వాంతంబుచే నందు నేం 
దెలియం జెప్పితి నిట్టు లా యుభయసందేహంబులుం దీఅంగన్‌. 16 

టీకా :- సుత=కుమార, ఆత్మజ్జులు =ఆత్మజ్ఞానులు, మదిక=మనస్సును, ఫలవృత్తిద్వయ 
రూపమంచు£౯-వల =చిదాభాసుండును, వృత్తి =అంతఃకరణవృత్తియు, ద్వయ =ఈ 
రెండువిధములుగల, రూపమంచుక£౯=రూపము కలదియని, సంభాషింతురు= చెప్పుదురు, 
ఆ ఫలము =చిదాభాసస్వరూపమైన మనస్సు, అజ్ఞానమయంబు= అజ్ఞాన స్వరూపము, 
తన్మనముచే౯=ఆ చిదాభాసరూపమైన మనస్సుచేత, బ్రహ్మంబు=పరబ్రహ్మము, అంద౯= 
పొందుటకు, రాదు=కూడదు, వృత్తి=వృత్తిరూపమైన మనస్సు, కేవల విజ్ఞానమయంబు- 
కేవల=ముఖ్యమైన, విజ్ఞానమయంబు= విశేషజ్ఞానస్వరూపము, తత్స్వాంతంబుచేక£౯=అట్టి 
వృత్తిరూపమైన మనస్సుచేత, అందుక =(పరబ్రహృతత్తము) అందును, ఏ౯=నేను, ఇట్టులు= 
ఈ (ప్రకారము, ఆ ఉభయసందేహంబులుక=మనస్సున కందును, అందదు అను 
రెండువిధము లైన శంకలు, తీజంగజ౯=తీజునట్లు, తెలియ౯=తెలిసికొనునటులు, చెప్పితి౯= 
బోధపటిచితిని. 

తాత్పర్యము :- కుమారా! నిత్యానిత్యవస్తువును తెలిసికొనిన పండితులు మనస్సు 
ఫలమనియు, వృత్తియనియు, రెండు విధములుగ నుండుననియు, వానిలో ఫలరూపమైన 
మనస్సు అజ్ఞానస్వరూపమగుటవలన అట్టి మనస్సునకు యథార్థవస్తువు కనంబడదు. 
వృత్తిరూపమైన మనస్సు పరోక్షమును విడిచిన అపరోక్షజ్ఞానస్వరూపము గనుక అట్టీ 
వృత్తిరూపమైన మనస్సునకు బ్రహ్మస్వరూపము అందుననియు వచింతురు. వేదము 
ఒక స్థలమందు (బ్రహ్మస్వరూపము మనస్సునకు అందుననియు, మజియొక స్థలమందు 
అందదనియు చెప్పిన రెండు సందేహముల నేను నీకు తెలియజేసి తినని తాత్సర్యము. 
అవ :- ముందు చెప్పిన ప్రశ్నోత్తరములకు గోచరాగోచరములు లేకయుండు శుద్ధబ్రహ్మమైన 


151 


కైవల్యనవనీతము 301 


అనంగా జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరింద్రియములు అనెడు పదునాలుగు 
ఇంద్రియముల కంటె బ్రహ్మజ్ఞానము ్రేష్టమై స్వేచ్చగా ఆత్మాకారాకారిత వృత్తిరూపముగాను, 
ప్రపంచాకార వృత్తిరూపముగాను సంచరించును. ఆ బ్రహ్మజ్ఞానము ఆత్మాకారాకారిత 
రూపమైనపుడు బుద్ధియని ప్రపంచాకార వృత్తిరూపమైనపుడు మనస్సని పేరు గలదియు 
నగునని భావము. 

అవ :- ఆచార్యుడు శిష్యునికి వివేకస్వరూప మిట్టిదియని తెలియంజేయుచున్నాండు. 


చ॥ ముకురమునందు వెల్లు దన మోముగతి న్మదియందుం జిన్మయా 

త్మకమగు ఛాయదోంచుం దగం తత్సృతి యొప్పు ప్రసన్నవృత్తి దా 

నికి సువివేక మంచు మహనీయులు శాస్త్రచయంబునందు నా 

మకరణ మాచరించిరి కుమారక! దాని (గ్రహింపు మాత్మలోన్‌. 13 
టీకా :- కుమారక=కుత్సితములైన కామక్రోధలోభాద్యంతశ్శత్రువులను నశింపంజేసిన 
ఓ శిష్యుండా, ముకురమునందు£ =అద్దమునందు, వెల్లు=ప్రకాశించునట్టి , తనమోముగతి౯ 
=తన ముఖప్రతివింబమువలెనే, మదియందు£ =అంతఃకరణమందు, చిన్మయాత్మకమగు 
ఛాయ=చిద్రూపమైన పరబ్రహ్మముయొక్క ఛాయ, తోంచు౯=ప్రతిఫలించును, తత్సృతిక=ఆ 
పరబ్రహ్మఛాయపడిన మార్గమందు, ప్రసన్నవృత్తి =నిర్మల మైనవృత్తి, ఒప్పుక=(ఆయంతః 
కరణమందు) (ప్రకాశించును, దానికిః=ఆ నిర్మలవృత్తికి, సువివేకమంచుక=విజ్ఞానమని 
అవరోక్షజ్ఞానమని, మహనీయులు =బ్రవ్మావేత్తలు, శాస్త్రచయంబునందుక = 
వేదాంతశాస్తసమూహమునందు, నామకరణము =పేరుపెట్టుటను, ఆచరించిరి =చేసిరి, 
ఆత్మలో౯£౯=నీ హృదయమందు, దానిః=ఆ యధభిప్రాయమును, (గహింపుము= 
తెలిసికొనుము. 
తాత్పర్యము ఓ శిష్యుండా! అద్దమునందు తోంచునట్టి ముఖప్రతిబింబమువలెనే అంతః 
కరణమందు చిద్రూపమైన పరబ్రహ్మముయొక్క ఛాయ ప్రతిబింబించును. ఆ మార్గమందే 
నిర్మలవృత్తి అంతఃకరణమందు తోంచును. దానికి పండితులు, వేదాంతశాస్తముల యందు 
అపరోక్షజ్ఞానమని పేరుపెట్టిరి. కావున దీనిని నీ అంతఃకరణమందు గ్రహించుకొనుమని 
తాత్సర్యము. 

ప్రసన్నవృత్తియనంగా అపరోక్షజ్ఞానము. “ప్రజ్ఞానం బ్రహ్మ” “బ్రహ్మసూత్రమసన్నహి” 

అను శ్రుత్యర్థముల చొప్పున బ్రహ్మమొక్కటి తప్ప వేజొండు లేదని స్ఫురించుచున్నది 
గాన అంతఃకరణము వేటుగను, (బ్రహ్మము వేజుగను సందేహములం జెందక 
యుండునటులు సూర్యుని యందుంగల ఉష్ణ, వర్ష హిమకిరణముల మూంటిలో 
వర్శ్షకిరణము బహిర్గతమైనప్పుడు గుంటలు, బావులు, నదులు, సరస్సులు మొదలైనవిగా 


302 కైవల్యనవనీతము 


నేర్ప్చడి ఆ సూర్యకాంతిచేత వానిని చూపి మరల వానిలో నా సూర్యబింబము ప్రతిఫలించి 
ఉష్టకిరణములచేత నీరు ఇంకంగనే ఆ బింబము సూర్యునియందు లీనమైనట్టు 
పర(బ్రహ్మమందలి చిచ్చాయ బహిర్గతమై బహుప్రకారములుకాంగా ఆ వృత్తియందు 
తోంచిన నిర్మలమైన బ్రహ్మచ్చాయ సాత్త్విక, రాజస, తామసాది గుణభేదములవలన 
సంశయభావన, అసంభావన, విపరీతభావనలనెడి త్రివిధభావనలతో గూడి లోక 
వ్యవహారాదుల నడుపుచు త్రిగుణశూన్యంబై కేవలసత్త్వమైన అపరోక్షజ్ఞానములో 
సముద్రములో లేచిన అలలు సముద్రములోనే అణంగిపోయినట్లు లీనమగుచున్నదని 
భావము. అట్టి జ్ఞానమునకు సువివేక మని పేరు. 


అవ :- అంతఃకరణవృత్తియే లోకమందలి సకలవస్తుస్వరూపములని ఆచార్యుండు శిష్యునికి 
తేటమాటలతో బోధపటబుచుచున్నాండు. 


చ॥ కరంగిన పంచలోహమయకం బఖీలాకృతు లైనమాట్కి గో 
చర మగువృత్తి దా వెలయు సర్వములై చిదభావభానుచే 
నరయ వచింపం జూప నగు నా యఖిలం బిల నేత్రదీపము 
ల్పొరిదిగ లేకయున్నం గనం జొప్పడ వంధతమోగతార్థముల్‌. 14 


టీకా :- ఇలజ=భూమియందు, కర... కంబు-కరంగిన =నీరుగాంగాంచిన, పంచలోహమయ 
=బంగారు, వెండి, రాగి, ఇనుము, తగరము అనెడి పంచలోహములయొక్క కంబు= 
జలము, అఖీలాకృతులైనమాట్మి£-అఖీల =సమస్తమైన, ఆకృతులు =విగ్రహములు మొదలైన 
రూపములు, ఐనమాట్మిక=అయినవిధమున, తాక=తానైన, గోచరమగువృత్తి =పుట్టిన 
శుద్ధవృత్తి, (సంకల్పము అనుట) సర్వములై=దేవ తిర్య బృనుష్యాది ప్రాణిసంఘములతోం 
గూడిన ప్రపంచమై, వెలయుక౯=ప్రకాళశించును, చిదభావభానుచే£ =చిదాభానునిచేతను, 
అనంగా జీవునిచేత, ఆ యఖిలంబు=(ఆణవ, మాయిక, కార్మిక) ప్రపంచమంతయు, 
అరయక౬=విచారింపంగా, వచింప౯౬=చెప్పుటకును, చూప౯= చూపుటకును, నేత్రదీపములు 
=కన్నుు దీపము-అగు౯=అగును, సొరిదిగక=చక్కంగా, లేకయున్నక=ఆ నేత్రము దీపము 
లేనియెడల, అంధతమోగతార్థముల్‌-అంధతమః=కటి కచీంకటి యందు, గత=పడిన, 
అర్థముల్‌=పదార్థములు, కనః=తెలిసికొనుటకు, చొప్పడవు =అనుకూలింపవు. 

తాత్పర్యము :- బంగారు, వెండి, రాగి, ఇనుము, తగరము అనెడు పంచలోహములు 
కరంగిన నీరు అచ్చులయందుం బోయంబడి విగ్రహములు, పూజాపాత్రములు మొదలైనవి 
ఏర్పడిన విధముగనే పరబ్రహ్మచ్చాయవలన కలిగిన వృత్తి మలినసత్త్వప్రధానముయొక్క 
త్రిగుణవికారములతోం జేరుకొని స్థావరములు, క్రిములు, జలచరములు, పక్షులు, 
పశువులు, నరులు, సురలు మొదలైన ప్రాణులతోంగూడిన ప్రపంచరూపముగం 


152 


కైవల్యనవనీతము 303 


బరిణమించెను. కటికచీంకటిలోని వస్తువులను దీపసాహాయ్యమువలన నేత్రము 
తెలిసికొన్నట్టుగానే శుద్ధసత్త్వవృత్తి సహాయముగల జీవుండు పంచమహాభూతములను 
వానివలనం బుట్టిన ఘటపటాది సకలపదార్థములను దెలిసికొనుచున్నాండని తాత్పర్యము. 
అనంగా శిల్పి పంచలోహములనుంగూర్చి కరంగిపోసిన నీరుచేం గావింపంబడిన పీఠము, 
దానిపైని వాహనము, ఆ వాహనముపైని విగ్రహము చందమున స్థావర, జలచర, క్రిమి, 
పశు, పక్షి జన్మములే పీఠముగాను, మానుషశరీరములే దానిపై వాహనముగాను, 
దేవశరీరములే దానిపై విగ్రహముగాను, ఆ శుద్ధసత్త్వప్రధానవృత్తియే సకలపదార్థములైనవి 
యనియు, ఆ శుద్ధసత్తాధిష్థానపర బ్రహ్మమే శిల్సియనియు గ్రహింపవలయును. 
అవ :- ఫలరూపముగాను, వృత్తిరూపముగాను పరిణమించెడి మనస్సుయొక్క 
స్వరూపలక్షణము ఇచ్చట వివరింపంబడుచున్నది. 
ఉ॥ చేకొన రెండు గావలయుం జీంకటి ద్రవ్యము నేత్రదీపము 

ల్లోకము వెల్లంజేయు రవి లోచన మొక్కటె కానం జాలు సు 

శ్లోక! జగంబుం జూడ ఫల శుద్ధమనోగతవృత్తు లీ గతి 

న్వాకటవృత్తి యొండె దగు బ్రహ్మపదంబు నెజుంగ నెంతయున్‌. 15 


టీకా :- సుళ్లోక =కీర్తిమంతుండవైన కుమారా, చీంకటిక=కటిక చీంకటియందు, ద్రవ్యము 
=పదార్థమును, చేకొనక=గ్రహించుటకు, నేత్రదీపముల్‌=లోచనము దివ్వె, రెండుక= 
రెండు వస్తువులును, కావలయుక=కలిగియుండవలయును, లోకమువెల్లంజేయురవి== 
జగత్తును (బ్రకాశింపంజేసెడి సూర్యుని, కాన౯=కనుటకు, లోచనము=కన్ను, ఒక్నటె= 
ఒక్కటియే, చాలు£=చాలును, ఈ గతి౯=ఈ ప్రకారము, జగంబు౯= లోకవ్యవహారమును, 
చూడక=చూచుటకు, ఫలశుద్ధమనోగతవృత్తులు-ఫల =చిదాభాసుండును, శుద్ధమనోగత 
వృత్తులు=పరిశుద్ధమైన అంతఃకరణమందలి వృత్తియును, (కావలయును) బ్రహ్మపదంబుక= 
(బ్రహ్మన్థానమును, ఎటుంగః=తెలిసికొనుటకు, ఎంతయు౯=మిక్కిలి, ప్రాకట= ప్రసిద్ధమైన, 
వృత్తి=అంతఃకరణవృత్తి, ఒండె=ఒక్కటె, తగు£=చాలియుండును. 

తాత్పర్యము :- యశోవంతుండవైన కుమారా! కటిక చీంకటియందున్న పదార్థమును 
(గ్రహించుటకు కన్ను, దీపము అను రెండు వస్తువులు కావలయును. లోకమునంతయు 
ప్రకాశింపంజేయునట్టి సూర్యుని చూచుటకు కన్ను ఒక్కటే చాలియుండును గాని దీపముతో 
నక్కజలేదు. ఆ ప్రకారమే లోకమందు పటాటోపముగా సంచరించవలయునను తలంపు 
గలవానికి ఫలమను పేరుగల చిదాభాసుండును, అంతఃకరణమందలి అపరోక్షమును 
విడిచిన బహిర్వ్యాపారవృత్తియును కావలయును. వస్తుయాథార్ధ్యమును దెలిసికొనుటకు 
తలంపు ఒక్కటియే చాలునని తాత్పర్యము. ఇందుకు దృష్టాంతము. ఒక మనుజుం 


308 కైవల్యనవనీతము 


ఉ|| స్వాంతము సత్త్వరూపము రజంబుం దమంబును దానియందు సం 

క్రాంతము లైనం బాయు నొక కాలమున న్వెడలింపంగాన నా 

శాంతమనంబున న్లాలంగు చంచలదృశ్యము లంత నాత్మ వి 

(శ్రాంతిని బొందు దన్మనము సజ్జన! నిర్మలఖంబుపోలికన్‌. 19 
టీకా :- సజ్జన =సాధువృత్తిగల శిష్యుండా! స్వాంతము=మనస్సు, సత్త్వరూపము =శుద్ధసత్త్వ 
గుణరూపము (అగును) రజంబు౯=రజోగుణమును, తమంబుక౯=తమోగుణమును, 
దానియందు౯=ఆ మనస్సునందు, సంక్రాంతములైనక£౯ =కూడిన, వెడలింప౯=(భక్తివెరాగ్య 
నిష్టలచేత) వెడలంగొట్టిన, ఒకకాలమునక=ఒక సమయమందు, పాయు౯=విడుచును, 
కానక=కాంబట్టి, ఆశాంతమనంబునక=ఆ ప్రసిద్ధమైన శాంతవృత్తితోంగూడిన 
మనస్సునందు, చంచలదృశ్యములు =చలనరూపములైన జీవేశ్వరజగద్రూపదృశ్యములు, 
తొలంగు£౯=పాయును, అంత౯=ఆ పిమ్మట, ఆత్మ£౯=ప్రత్యగాత్మయందు, తన్మనము= ఆ 
మనస్సు, నిర్మలఖంబుపోలికజ£=(మేఘములువిడిచి) స్వచ్చముగా నుండెడు ఆకాశమువలె, 
విశ్రాంతిని బొందు౯=విరామమును బొందును. 
తాత్పర్యము :- సాధువృత్తిగల శిష్యుండా! మనస్సు శుద్ధసత్త్వరూపము గలది. అది 
సత్త్వగుణము, రజోగుణము, తమోగుణము అనెడి ప్రకృతియొక్క త్రిగుణములు గూడిన 
శాంత, ఘోర, మూఢవృత్తులు గలదియగును. ఆ మనస్సు శాంతవృత్తియగు భక్తి, 
వైరాగ్యము, ఉపశాంతి మొదలైనవానితోం గూడినప్పుడు చలనరూపములైన జీవేశ్వర 
జగ[ద్రూపదృశ్యములు తొలంగి పిమ్మట ప్రత్యగాత్మయందు మేఫుములు విడిచిన 
నిర్మలాకాశమువలె నైక్యమును పొందునని తాత్పర్యము. 

స్వాంతము అనంగా శుద్ధసత్త్వస్వరూపమైన మనస్సు. అది సత్త్వరజస్తమోగుణముల 

యొక్క వికారములనుండి విడుదలం జెందినది. సత్త్వగుణమనునది =తెలుపు, 
రజోగుణమనునది=ఎటుపు, తమోగుణమనునది=నలుపు, వీని మూంటికిని దేహముయొక్క 
క్రింది నడిమి పైభాగములరీతిని ఒకదానికి నొకటి సంబంధము కలిగియుండును. ఈ 
మూందును ఒకదానివెంబడినొకటి మనస్సుపైన తిరుగుచుండును. (ఆ మనస్సు 
శుద్ధస్సటికము వంటిది. దానిపైన ఎల్జిడాలు కొట్టినపుడు ఎజ్జిరంగు కలదిగాం గనం 
బడును. నల్లడాలు తగిలినపుడు నలుపువర్ణము కలిదిగాం దోంచును. తెల్లనికాంతిగల 
తుల్యపదార్థమును నిలువంబెట్టినపుడు ఆ కాంతి తన స్వభావకాంతియే గనుక దానియందు 
లీనమగుచున్నది. ) తెల్లనిరంగువంటి సత్త్వగుణమును తెల్లని మనస్సుపైన సృటికముపైన 
తెల్లని పుష్పమును ఉంచినచొప్పున దైవసంపదలచే నిలిపినప్పుడు వరుసగా నొకదానివెంబడి 
నొకటి తిరుగుచునుండెడి రజస్తమోగుణములు నిలువనీడలేక నశించును. ఆ రెండు 


158 


కైవల్యనవనీతము 305 


స్వానుభూతి తానని తెలిసి యందుదయించిన మనస్సు దానియందు గలియుట కొఅకు 
శిష్యుండు ప్రశ్న చేయుచున్నాండు. 
చ॥ అజమజ లేని వేడ్మం బరమార్ధముం దెల్పితి వేను గంటి నా 
తెజంగు నజస్ర మా మనము దేశిక! యుయ్యెలంబోలు నింక నా 
మొణ యొక టాలకింపు మది మోహము బాసి నివాతదీపమ 
ట్లెబుక నఖండమై కలియు టెన్నండొ యప్పుడె నిష్టయౌం గదా. 17 


టీకా :- దేశిక=గురుస్వామీ, అజమజలేనివేడ్మ£ =భేదములేని యానందముతో, 
పరమార్ధముక=పరబ్రహ్మస్వరూపమును, తెల్పితివి=ఉపదేశించితివి, ఆ తెజంగుక=ఆ 
మార్గమును, ఏను=నేను, కంటి౯=తెలిసికొంటిని, అజ(స్రము=ఎల్లప్పుడు, ఆ మనము=ఆ 
మనస్సు, ఉయ్యెలంబోలుక=ఉయ్యెలవలె ముందు వెనుకకు నూంగునటుపోలియుండును, 
ఇంకక౬౯=ఇంకను, నా మొజైనా విన్నపము, ఒకటి=ఒండు, ఆలకింపుము =వినుము, 
అది= ఆ మనము, నివాతదీపమట్లు =గాలిలేమిచే నాడకుండు దీపకళికవలె, మోహముం 
బాసి= జీవేశ్వరజగద్ర్రమను విడిచి, అఖండమై=పరిపూర్ణమై, ఎజుకక=తెలివియందు, 
కలియుట = ఐక్యమగుట, ఎన్నండో=ఎప్పుడో, అప్పుదేగదా =ఆ కాలమందేకదా, 
నిష్టైాసమాధియందలి యునికి, బెజ=అగును. 
తాత్పర్యము :- గురుస్వామీ! పలుమాటు ప్రశ్నంజేయుచున్నాండనెడు ఆయాసములేక 
అభేదమైన సంతోషముతో వస్తుయాథార్థ్యమును తెలియంజెప్పితివి. నేను మీరుపదేశించిన 
మార్గమును దెలిసికొంటిని. ఐనను మనస్సు ఉయ్యెలవలె ముందునకు, వెనుకకు 
ఊంగుచుండునది కనుక నా విజ్ఞాపన మొకటి ఆలకింపవలయును. గాలిలేని దీపకళికవలె 
జీవేశ్వర జగదృమలవిడిచి పరిపూర్ణమైనంగదా సమాధి. అట్టి మనస్సుగదా తెలివియందు 
ఐకమత్యమును పొందును. అది ఎవ్విధముగా నెజుంగందగునో అనుగ్రహింపుమని 
తాత్పర్యము. 
అవ :- ఆచార్యుండు మనస్సునందలి త్రిగుణములను వానిచేతంగలిగెడి ప్రయోజనమును 
జెప్పుచున్నాండు. 
చ! త్రిగుణము లుల్లమం దెపుడుం దేజరిలు నగ నొండు వానిలో 

మిగిలిన రెం డడంగు నని మేషవిభూతులం గల్లం జేయు స 

త్త్వగుణముం జెందం జేరినం ద్రివాసన లొప్పు రజోగుణంబు వే 

దగులం దమంబు గల్లు సుత! దైత్యవిభూతులు మాను మా మసన్‌. 18 


టీకా :- సుత=కుమారా, త్రిగుణములు =సత్త్వరజస్తమోగుణములు మూండును, ఎపుడుక= 


306 కైవల్యనవనీతము 


ఎల్లప్పుడును, ఉల్లమందు£క=మనస్సునందు, తగక=తగినట్లు, తేజరిలుక=ప్రకాశించు 
చుండును, వానిలో౯=ఆ మూంటిలో, ఒండు=బఒక్కటి, మిగిలిన£=ముందుమించిన, 
రెండు =తక్కినరెండు, అడంగు౯=దిగువనణంగియుండును, సత్త్వగుణముంజెంద౯=ఆ 
మనస్సునందు సత్త్వగుణముచెందెనేని, అనిమేషవిభూతులంగల్లంజేయుక=దైవసంపదలు 
గలిగించును, రజోగుణంబు=రజోగుణము, చేరిన౯=(ఆ మనస్సునందు) కూడెనేని, 
త్రివాసనలు=(శాస్తవాసన, లోకవాసన, దేహవాసనలనెడి) మూండువాసనలు, ఒప్పును= 
అమరియుండును, వే=వేగముగా, తమంబు=తమోగుణము, తగుల£౯=సోంకెనేని, 
దైత్యవిభూతులు=అసురసంపదలు, కల్గుక=కలిగియుండును, ఆ మస౯=ఆ మోహమును, 
మానుము =విడువుము. 
తాత్పర్యము :- కుమారా! సత్త్వరజస్తమోగుణములు మూండును మనస్సునందు ఎప్పుడును 
విడువక ఒకదానివెంబడి యొకటిగా ఎక్కుచు దిగుచునుండును. ఆ మూంటిలో నొకటి 
ముందుమించి చేరినిలిచిన కడమరెండును దిగువ నణంగియుండును. కనుక మనస్సు 
సత్త్వగుణము చేరిప్పుడు శాంతవృత్తిగలదియై దైవసంపదలు కలిగియుండును. రజోగుణము 
చేరినయెడల ఫకోరవృత్తిగలదియై మానుషసంపదలైన శాస్తవాసన, లోకవాసన, 
దేహవాసనలనెడు త్రివాసనలు గలిగియుండును. తమోగుణము చేరినయెడల 
మూఢవృత్తియై అసురసంపదలైన రాగద్వేషాదులు నిద్రామాంద్యాదులు గలిగియుండును. 
కాంబట్టి మనస్సు శుద్ధసత్త్వస్వరూపమె కాని చపలమైనది కాదని తాత్పర్యము. 
విభూతులు అనంగా సంపదలు. అవి దైవసంపద, మానుష సంపద, అసురసంపద 
అని త్రివిధములు. సత్త్వగుణముతోం గూడిన శాంతము, మర్యాద, ధర్మగుణములు, 
తత్త విచారము, పెద్దలసేవంజేయుట మొదలగునవి దైవసంపద. మానుషసంపద యనం 
గా రజోగుణముతోంగూడిన పటాటోపము దేహమే తాననుకొని స్నానసంధ్యా 
జపాద్యనుష్టానముల యథాకాలమున తప్పక చేయుటచే గొప్పతనము పొందుటయు, 
వేదశాస్తపురాణాదులను చదివి నలుగురిలో పెద్దజికమును సంపాదించుకొనుటయు, 
లోకము తన్ను పొగడుకొనవలయునను కోరికతో డంబమునకై చేయు యజ్ఞాది 
కర్మములవలనం గలిగెడి సోమయాజులు మొదలయిన నామములు పెట్టుకొనుటయు 
లౌకిక బిరుదులం జెందుటయు మొదలగునవి. అసురసంపద యనంగా ఒకరిని 
హింసించుట, దూషించుట, (ముచ్చుతనము, వ్యభిచారము, ఓర్వలేనితనము, నిద్ర 
మాంద్యములోనగు తమోగుణసంబంధముగల కార్యములు, వీనితోంగూడిన వాసన 
అసురవాసన యనంబడును. అసురవాసనయనంగా తాము గొప్పవారుగాను, జ్ఞానులు 
గాను, తపస్వులుగాను, మంత్రవేత్తలుగాను, సర్వకార్యములయందును నిపుణులుగాను 


154 


కైవల్యనవనీతము 307 


ప్రకటనంజేయుచు ఇతరులను నిర్లక్ష శ్రముగ మాటలాడుచు ఎవ్వరిని సడ్డచేయక తమకు 
గల మహిమలు పూర్వకాలమందును ఎవ్వరికిని లేవనియు తమకెవరు శుశ్రూషంజేయుదురో 
వారే కృతార్థులనియు, సమస్తమును తమకెవరు సమర్చింతురో వారికి జన్మములు లేవనియు, 
అట్టివారికి సర్వపాపములు తొలంగిపోవుననియు, (త్రికరణశుద్ధిగా దమ్మును 
ఆరాధించువారికి సకలసంపదలు కలుగుననియు, మొదలగు అనర్థహేతువులతోం 
గూడికొనిన చిత్తవృత్తి. ఇది ఆత్మజ్ఞానమునకు ప్రతిబంధము గనుక ముక్తియందు 
రక్తిగలవారు ఈ అవ్యక్తచిత్తవృత్తిని విడువవలయును. దీనిని విడిచిననే కాని శ్రవణమనన 
నిదిధ్యాసములకు ప్రయోజనములు కలుగదు. 
వాసనాత్రయవివరణము :- వాసన లోకవాసననియు, శాస్తవాసననియు, దేహవాసనయని 
మూండు విధములు. 

లోకవాసన యనంగా లోకులందటిచేత తాను సదా కొనియాదంబడవలయును. 
తా నెవరిచేతను నిందింపంబడక ఉండవలయును అనెడి చిత్తవృత్తికలిగి దాని కనుగుణము 
లగు కార్యములు చేయుచుండుట. 


దేహవాసన యంనగా శరీరమే తాననుకొని ఆ శరీరము నశింపక చిరకాలము 
నిల్వవలయునను అపేక్షకలిగి పుణ్యతీర్థములలో స్నానము చేయుటయందును, 
ఉపవాసములు చేయుటయందును, యోగాభ్యాసము మొదలయిన వానిని చేయుట 
యందును అక్కజ కలిగియుండుట. 


శాస్త్రవాసన యనంగా శాస్త్రమును చదువుట, దాని అర్ధమును విచారణ చేయుట, 
శాస్తానుష్టానమందు సాకల్యముగ ప్రజ్ఞ సంపాదించి ప్రవీణుండుగ నుండంగోరుట. ఈ 
త్రివిధవాసనలయందలి అపేక్షలు, ముముక్షువులు ఉపేక్షింపవలయును. ఎందుకనంగా 
రావణాదిరాక్షసులు చిరకాలము బ్రతుకవలయుననియు, లోకులందటు తమ్మును 
పూజించికొనియాడవలయుననియు, తామే అధికులుగ నుండవలయుననియు, ఎన్నరాని 
కోరికలంగోరి వానికై వలయు ప్రయత్నములంజేసి చిట్టచివరకు మడిసిరి గనుకను నారద 
భారద్వాజాది మహర్షులు వేదశాస్తములు సమగ్రముగం జదువవలయునని తలంచి 
ఉపక్రమించి బహుశ్రమలంబడి తుదకు సాధ్యముకాదని విడిచిరి గనుకను వేదాంతశాస్తేతర 
శాస్తాభ్యాసము ఆత్మవిచారణకు అనుకూలముగానందువలనను అవి మోక్షమునకు 
ప్రతిబంధకములగుటవలనను అనర్థహేతువులని తలంచి వానిని వదలవలయునని 
భావము. 


అవ :- చిదంశమైన సత్త్వగుణము శేషించినను మనస్సు చిత్తునందు కదలక నిల్బునని 
ఆచార్యుడు చెప్పుచున్నాండు. 


312 కైవల్యనవనీతము 


(బ్రహ్మవిచారము చేసి కారణశరీరమును నశింపంజేసికొనినవాండు స్టూలశరీరము చెడ 
గానే “భిద్యతే హృదయ[గ్రంథిశ్చిద్యంతే సర్వసంశయాః, క్షీయంతే చాస్య కర్మాణి తస్మి౯ 
దృష్టే పరావరే” అను శ్రుతిప్రమాణము ననుసరించి హృదయగ్రంథియైన లింగశరీరము 
నశింపంగానే సకలసంశయములు నివారణమై బ్రహ్మసందర్శనమై “బ్రహ్మవిద్‌ బ్రహ్మైవ 
భవతి” బ్రహ్మమును దెలిసినవాండు బ్రహ్మమే అగునను శ్రుతి ప్రమాణము చొప్పున 
బ్రహ్మములో ఐక్యమగుచున్నాండు. ఇట్లని విచారించి శరీరత్రయవిలక్షణుండైన ప్రత్యగాత్మ 
తానని తెలిసికొనినవాండు ముక్తుండని వేదాంతసిద్ధాంతము. 


అవ :- రూపము వీడి అరూపమైన తెలివియందు రూపమైన మనస్సువలన సర్వము 
ననుభవింపవచ్చునని చెప్పుచున్నాండు. 
మ॥ బుతమౌ నిర్మలసత్త్వమైన మన మా హృన్నామముం బాయు లో 

హితకృష్ణద్విగుణంబు లూనమయిన£౯ హేలాగతిం జెందం డా 

తతభూత ప్రభవిష్యదర్థములకై తాత్కాలికం బందుచుః 

హతయుగ్ముండయి ముక్తుండై వెలయు నే యాంతకము న్లేకిలన్‌. 28 
టీకా :- నిర్మలసత్త్వమైన మనము-నిర్మల=ఆ త్రిగుణరహితమైన, సత్త్వము=ఆ 
శుద్ధసత్త్వము, ఐన మనము=ఐన అంతఃకరణము, బుతమౌ£౯=(శ్రుతి।। బుతగ్‌ం సత్యం 
పరంబ్రహ్మ) సత్యమగును, లోహితకృష్ణద్విగుణంబులు -లోహిత =రక్తవర్ణముగల, 
కృష్ణ=నీలవర్ణముగల, ద్విగుణంబులు -ద్వి=రెండైన, గుణంబులు =రజస్తమోగుణంబులు, 
ఊనమైనక౯=లోపింపంగా, ఆ హృన్నామము౯=ఆ యంతఃకరణమనుపేరును, పాయుః= 
పోవును, అనంగా, (అమనస్మమనుట) ఆత... లకై-ఆతత =విశేషములైన, భూత=కడచినకాల 
మందలి, ప్రభవిష్యత్‌=రాంగలకాలమందలి, అర్ధములకై =ప్రాష్తాప్రాప్త ప్రయోజనములను 
గూర్చి, హేలాగతిం జెందండు =అవమానవిలాసములపొందండు, తాత్మాలికంబందుచుక£- 
తాత్మాలికంబు =తత్మాలప్రయోజనమును, అందుచు£౯=పొందుచు, హతయుగ్ముండయి = 
కొట్టంబడిన ద్వంద్వములు గలవాండై, ముక్తుండై=జీవన్ముక్తుండై. ఏ యాంతకము న్లేకిల౯- 
ఇల౯=భూమియందు, ఏ యాంతకము౯=ఏ యడ్డియు, లేక=లేక, వెలయుః౯=ఆ బ్రహ్మవేత్త 
ప్రకాశించును. 
తాత్పర్యము :- ఆ త్రిగుణరహితమైన శుద్ధసత్త్వమను పేరుగల అంతఃకరణము సత్యమగును. 
ఎటుపు, నలుపు రంగులుగల రజస్తమోగుణంబులు చెడినను ఆ యంతఃకరణమను పేరును 
పోవును. కడచిన కాలమందలి రాంగలకాలమందలి ప్రాప్తాప్రాప్తప్రయోజనములను 
గూర్చి ఖేదమోదములంజెందక తత్మాలప్రయోజనములం బొందుచు ఏయడ్డియులేక ద్వంద్వ 
రహితుండై జీవన్ముక్తుండుగా ఆ బ్రహ్మవేత్త ప్రకాశించునని తాత్పర్యము. 


155 


కైవల్యనవనీతము 309 


గుణములు నశింపంగానే వానిలో చేరిన సత్త్వమును నశించును. అప్పుడు శుద్ధసత్త్వమైన 
మనస్సు నిలుచును. ఆ మనస్సు పరబ్రహ్మముతో నైక్యమగునని భావము. 
అవ :- గ్రిగుణరహితమైన శుద్ధసత్త్వస్వరూపమగు మనస్సునకు నామరూపములతో 6 
గూడిన ప్రపంచవికారములు తోంచవని శిష్యునకుం దెలియంజేయుచున్నాండు. 
él నిద్దపునిల్వుటద్దముల నీడలు రెండొకండై తనర్చు న 

ట్లొద్దిక శుద్ధసత్త్వమగు నుల్లము బ్రహ్మముతోడం గూడి యే 

ప్రొద్దెడం బాయకుండి పరిపూర్ణముఖాఖిలచిహ్నయుక్తమై 

తద్దయు నొప్ప దృశ్యసముదాయము లెచ్చటం దోంచుచుందెడిన్‌. 20 
టీకా :- నిద్ద.. నీడలు -నిద్దపు=నిర్మలములైన, నిల్వుటద్దముల =ఉన్నతములగు గొప్ప 
అద్దముయొక్క నీడలు=ఛాయలు, అనంగా (అన్యోన్యపురచ్చాయలు) రెందు =రెందును, 
ఒక్కండై=ఒక్కటియై, తనర్చు£=ప్రకాళిచును, అట్లు=ఆ ప్రకారము, ఒద్దికణ=ఐకమత్యము 
తోడ, శుద్ధసత్త్వమగు నుల్లము=త్రిగుణరహితమైన పరిశుద్ధస్వరూపమగు మనస్సు, 
(బ్రహ్మముతోడక=పర[బ్రహ్మముతో, కూడి =చేరి, ఏప్రొద్దుక=ఏ కాలమందును, ఎడం 
బాయకుండి=విడువకయుండి, పరి... యుక్తమై -పరిపూర్ణ =పరిపూర్ణమే, ముఖ=మొదలుగాం 
గల, అఖిల=సమస్తములైన, చిహ్న=సద్రూపత్వ చిద్రూపత్వ ఆనందరూపత్వ నిత్యత్వ, 
నిర్మలత్వములనెడి పంచలక్షణములతోడ, యుక్తమై=కూడినదై, తద్దయు౯=మిక్కిలి, ఒప్పక£౯= 
ప్రకాశింపంగా, ఎచ్చటజ౯=ఏ చోటను?, దృశ్యసముదాయములు =అన్ఫతజడదుఃఖాత్మకమైన 
ప్రపంచముయొక్క వికారములు, తోంచుచుందెడి£=స్సురించెడివి?, అనంగా తోంచవనుట. 
తాత్పర్యము :- కళంకరహితములయిన నిల్వుటద్దములను ఒకదానికొకటి చూపించునపుడు 
ఆ రెండద్ధముల ఛాయలును ఒక్కటియై ప్రకాళించెడు రీతిగా ఐకమత్యముతోం 
ద్రిగుణరహితమైన శుద్ధసత్త్వస్వరూపమగు మనస్సు పరబ్రహ్మముతోం జేరి ఏకాలమందును 
ఎడంబాయకుండి బ్రహ్మపంచలక్షణములతో కలసినదై యుండంగా నామరూపములతోం 
గూడిన ప్రపంచవికారములు ఎచ్చటందోంచునని తాత్పర్యము. అనంగా- ప్రకాశస్వరూప 
మైన దీపమునుండి బైలువెడలిన కాంతి ఘటపటాదివస్తువులను గనంబటిచి పిదప తన్నుం 
జూపి ఆ కాంతి తనయందే లీనమైనట్లు సత్తునందున్న చిత్తు మజల తన నిజస్వరూపమును 
ఎటింగి సచ్చిదానంద పరబ్రహ్మమునందు లీనమగుచున్నది. కాన నట్టి శుద్ధసత్త్వమైన 
మనస్సునకు నీటిలో నీరును, పాలలో పాలును, నేతిలో నేయినిం గలిపినను, లేక ఎఖ్జిని, 
తెల్లని, నల్లని ఆవుల పాలను నొక్కటిగా కలిపినను, ప్రత్యేకించి ఇవి ఎజ్జిఆవుపాలు, ఇవి 
తెల్లఆవుపాలు, ఇవి నల్లఆవుపాలు అనికాని, ఇవి ఈ గుంటనీళ్లు, అవి ఆ చెజువునీళ్లు 
అనికాని ప్రత్యేకించి నిరూపింప శక్యముకాని విధమున నామ రూపాదులతో గూడిన 
అన్ఫతజడదుఃఖాత్మకమైన ప్రపంచముయొక్క వికారములు తోంచవని భావము. 


310 కైవల్యనవనీతము 


అవ :- ముందు చెప్పిన ప్రశ్నవలన చిదంశమైన మనస్సు చిద్రూపమే అయినదని తెలిసి 
జడాంశమైన మనస్సును దాని కృత్యమును ఏవిధముగ నుండునని తెలిసికొనుటకొబికు 
మనస్సు చిత్తునందు నశించిన జీవన్ముక్తు లెటుల సంచరింతురని అడుగుచున్నాండు. 


ఉ॥ దెందము బ్రహ్మమందుం దగ డిందిన మే నిల నుండుదన్మం బెం 

పొంద భుజింతు రైన నపుడుల్లము [గ్రుంకకయుండుం గ్రుంకిన 

న్ముందటి వెల్లం గావు మణీ పుట్టిన ముక్తులు గారువార ల్రీ 

సందియమెల్లం దీర్పుమన సద్గురుమూర్తి దొడంగెం బల్మంగాన్‌. 21 
టీకా :- ఇలక=భూమియందు, డెందము =శుద్ధసత్త్వమైన మనస్సు, బ్రహ్మమందుక=పర 
(బ్రహ్మస్వరూపమందు, తగక౬౯=లెస్సగాను, డిందినక=లీనమైనను, మేను=శరీరము, 
ఉండుదన్మ£౯=ఉండెడుదాంక, పెంపొందక=వృద్ధిపొందుటకుంగాను, భుజింతురు= 
(బ్రహ్మవేత్తలు అన్నపానాదులను పుచ్చుకొందురు, ఐన£=అటైన, అపుడు=ఆ సమయ 
మందు, ఉల్లము=మనస్సు, క్రుంకకయుండు౯=ఆ (బ్రహ్మమందు లీనముగాక భిన్నమై 
యుండును, క్రుంకినక=లీనమైనయెడల, ముందటి వెల్లకకావు=ముందుచెప్పిన క్రియలు 
కావు, మటిపుట్టిన౯=ఒక సమయమందణంగియుండి వెండియు పుట్టిన యెడల, వారలు=ఆ 
(బ్రహ్మవేత్తలు, ముక్తులుగారు=జీవన్ముక్తులుగారు, ఈ సందియమెల్లక=ఈ సందేహ 
మంతయు, తీర్పుమనక=తీర్చవలయునని శిష్యుందడుగంగా, సద్దురుమూర్తి= సద్దురున్వామి, 
పల్మంగాక=పలుకుటకు, తొడంగ౯=ఆరంభించెను. 
తాత్పర్యము :- పుడమియందు శుద్ధసత్తముగల మనస్సు పరబ్రహ్మస్వరూపమందు 
నిశ్శేషముగా లీనమైనను శరీరముండునంతదనుక వృద్ధిపొందుటకుంగాను బ్రహ్మవేత్తలు 
అన్నపానాదులను పుచ్చుకొందురు గాన నా సమయమున మనస్సు ఆ బ్రహ్మమందు 
లీనముగాక భిన్నమై యుండును. అట్లు భిన్నముగ నుండనియెడల ముందటిపనులు 
జరుగవు. లేక ఒకసమయమందు లీనమై మజియొక సమయమున భిన్నమైన పక్షమందు 
ఆ బ్రహ్మవేత్తలు జీవన్ముక్తులుగారు. కనుక ఈ సందేహమంతయు నివృత్తిచేయవలయునని 
శిష్యుండడుగంగా సద్దురుస్వామి చెప్పనారంభించెనని తాత్పర్యము. 
అవ :- ఆ సంశయమునకు ఉత్తరము జెప్పంబూని యా మనోనాశము ఇరుదెజుం 
గులుగా నుండునని చెప్పుచున్నాండు. 

శా॥ రూపారూపముల న్మనోలయము చారుప్రజ్ఞ! ద్వైవిధ్యమౌ 

రూపం బందు విముక్తులం దిల మహారూపంబు ముక్తాంగులం 

దాపాదింతురు శుద్ధసత్త్వమె తదీయం బైన రూపంబు త 

ద్రూపంబుక జెడ లింగభంగమునందాం దోంచుకమహారూపమై. 22 


156 


కైవల్యనవనీతము 311 


టీకా :- చారుప్రజ్ఞ=మనోహరమైన బుద్దిగలశిష్యుండా!, ఇలక=భూమియందు, 
మనోలయము=మనోనాశము, ద్వైవిధ్యమౌః=రెండువిధములగును, అందు౯=అందు, 
రూపంబు=రూపమను పేరుగల మనోలయమును, విముక్తులందుక=జీవన్ముక్తులయందును, 
మహత్‌=అతిశయమగు, అరూపంబు =అరూపమను పేరుగల మనోలయమును, 
ముక్తాంగులందుక=విదేహముక్తులయందును, ఆపాదింతురు=పెద్దలు చెప్పుదురు, 
శుద్ధసత్త్వమే =త్రిగుణరహితమైన సామ్యావస్థయే, తదీయంబైన=ఆ జీవన్ముక్తులయందలి 
మనోలయమైన, రూపము =స్వరూపమనుపేరుగలది, లింగభంగమున౯= సూక్ష్మశరీర 
నాశమందు, తద్రూపంబుకచెడక=ఆ శుద్ధసత్త్వము నశింపంగా, మహారూపమై- 
మహత్‌=గొప్పయగు, అరూపమై =రూపములేనిదై, తాక్‌=తాను, తోంచు£=బఒప్పును. 
తాత్పర్యము వా మంచిబుద్ధిగల శిష్యుండా! భూమియందు మనోనాశము స్వరూపమని, 
అరూపమని రెండు విధములు. అందు స్వరూపమనోనాశము జీవన్ముక్తులయందును, 
అరూపమనోనాశము విదేహముక్తులయందును ఒప్పునని పెద్దలు చెప్పుదురు. ఆ 
త్రిగుణరహితమైన సామ్యావస్థయే ఆ జీవన్ముక్తులయందలి మనోలయమయిన స్వరూపమను 
పేరుగలది. సూక్ష్మశరీరనాశమందు అశుద్ధసత్త్వము నశించి రూపములేనిదై కనంబడునని 
తాత్పర్యము. 

స్వరూపమనోనాశమంనగా :- రూపముచెడక నాశముంజెందుట. అగ్నిదగ్గమైన బట్టమడత 
చూపునకు రూపము చెడనదిగా కనంబడుచుండినను ఉపయోగమునకు రాదు. కనుక 
ఆ తీరుననే త్రిగుణరహితమైన మనస్సుతో (గూడిన బ్రహ్మవేత్తలు లోకవ్యవహారములో 
నున్నను స్వరూపమనోనాశమును పొందుదురు. అరూపమనోనాశము అనంగా చూపునకు 
రూపముకలదిగా తోంచినను స్వరూపము కనంబడకపోవుట. ముందుచెప్పిన తీరున 
కాలిన బట్టమడత రూపముకలదిగా కనంబడినను, గాలికొట్టి నపుడు ఎగిరిపోయి ఆ 
రూపము కూడ కనంబడక పోయినవిధమున (బ్రహ్మవేత్తలు ప్రారబ్దకర్మజమైన 
స్టూలశరీరముతోం గూడియుండినపుడు భ్రాంతిజమైన కారణశరీరమును జ్ఞానాగ్నిచేత 
దగ్ధముచేసినందున ప్రారబ్ధక్షయకాలమందు స్టూలశరీరము శృశానాగ్నిచే కాల్చంబడంగా 
సూక్ష్మశరీరమునకు ప్రవేశింప చోటులేక కట్టెలేని నిప్పు క్షీణించి క్షీణించి భస్మమైనలాగున 
పరబ్రహ్మమందు అరూపలయమై లీనమగుచున్నారు. దీనికే లింగభంగమని పేరు. ఈ 
లింగశరీరము అను సూక్ష్మశరీరము స్టూలకారణ శరీరములకు నడుమ సంచరించునది. 
ఎట్లనంగా-స్థూలదేహము నాశనము కాంగానే అందుండి కారణదేహములో దాంగుచున్నది. 
మరల ప్రారబ్ధమును అనుభవించుకాలము సంప్రాప్తమయ్యెనేని ఈశ్వరుని నియమము 
చొప్పున స్టూలశరీరములో ప్రవేశింపంజేయంబడి కర్మానుసారిగా సుఖదుఃఖముల 
ననుభవించుచుండును. కాంబట్టి యా లింగశరీరమునకు దాంగచోటు లేకుండునటులు 


316 కైవల్యనవనీతము 


చేతనుండుగా నుండుటవలన ఆయన సాన్నిధ్యమందుండెడి సకలేంద్రియములు చలించుట 
ఆశ్చర్యము కాదనీ భావము. 
చ॥ తనుకరణప్రభిన్నమయతత్తదశేషవివర్తనాళికి 

న్విను సుత! డ్రేరకాద్యభిలవృత్తులకు న్లనవృత్తి తానయె 

యినకిరణంబుమాట్కి భుజియించినం దా విభువై యకర్తయై 

యనయము భోగము ల్లగ మహామహిమ న్ఫువనైకకర్తయౌన్‌. 27 
టీకా :- సుత=కుమార, విను=ఆకర్ణింపుము, తనుక... నికిక-తను=దేహత్రయము 
యొక్కయు, కరణ =జ్ఞానేంద్రియకర్మేంద్రియ అంతఃకరణములయొక్కయు, ప్రభిన్నమయ = 
భిన్నస్వరూపమయమైన, తత్తత్‌=ఆయా, అశేష=సమస్తములైన, వివర్తనాళికి౯ =వ్యాపార 
సముదాయములకును, (ప్రేరకాద్యభిలవృత్తులకుక- (ప్రేరక =(ప్రేరకత్వము మొదలుగాంగల, 
అఖిల=సమస్తములైన, వృత్తులకుక=పనులకును, ఘనవృత్తి తానయై=తానే ఘనమైన 
వృత్తియై, ఇనకిరణంబుమాట్కి==సూర్యకిరణమువలె, అనయము=ఎల్లప్పుడు, 
భుజియించిన£౯=భోగములను అనుభవించినను, తా£=తాను, విభువై=సర్వవ్యాపకుండై, 
అకర్తయి=అట్టి కరృత్వము లేనివాందై, తగక=లెస్సగా, మహామహిమక=అతిశయమయిన 
ప్రభావముచేత, భువనైకకర్తయౌ౬ -భువన =చతుర్దశభువనములకును, ఏక=ముఖ్యమయిన, 
కర్త=మహాకర్త, బె౯=అగును. 
తాత్పర్యము :- కుమారా! స్టూలసూక్ష్మకారణదేహములయొక్కయును, జ్ఞానేంద్రియ 
కర్మేంద్రియ అంతఃకరణములయొక్కయును, భిన్నస్వరూపములైన ఆయా సమస్తములగు 
వ్యాపారసముదాయములకును, ప్రేరకత్వము మొదలగు నన్నిపనులకును తానే ఘనమయిన 
వృత్తియి, సూర్యకిరణములు (శుద్ధాశుద్ధము లనెడి తారతమ్యములేక) అంతటను ప్రకాశించు 
విధమున ఎల్లప్పుడు భోగములను అనుభవించినను తాను సర్వవ్యాపకుండై అట్టి కర్ష్శృత్వము 
లేనివాండై మిక్కిలి శ్రెష్టమయిన (ప్రభావముచేత పదునాలుగు భువనములకును ముఖ్య 
మయిన మహాకర్తయగును వినుమని తాత్సర్యము. క॥ “పరుల పనుల విద్వేషం, బరయక 
గతమత్సరుందయి యచలుండై త, న్నారసిన క్రియలం జేసి య, లరును మహాకర్త 
ప్రవిమలం బగుతెలివిన్‌”॥ 
అవ :- మహాభోగి మహాత్యాగి యనెడివారియొక్క లక్షణములం జెప్పుచున్నాండు. 

మ॥ రససంమిశ్రపదార్థదోషగుణము లాణింపనీ కాత్మలో 

వెస దావాగ్నిగతి న్ఫుజింప నత డెవ్వేళ న్మహాభోగి యౌ 

వసులోష్టాదిసమస్తయుగ్మతతుల న్వర్దించి స్వప్రజ్ఞ సం 

తసమంద న్ఫృటికాకృతి౯ వెలయు నాతండే మహాత్యాగి యౌన్‌. 28 


157 


కైవల్యనవనీతము 313 


అవ :- మనస్సు శుద్ధసత్త్వస్వరూపముగా వ్యవహరించినయెడల సమాధి యెట్లొనగూడు 
ననెడు సంశయమునకు గురుండు సమాధానముం జెప్పుచున్నాండు. 

మ॥ వ్యవహారాన్వితకాల మెల్ల స్వసమాధ్యావాస మౌనన్నం ద 
ద్వవసాయంబులు వేజుగావె మది తత్త్వం బమ్మెయి న్నిల్చునే 
వివరింపుండన నారి నూత్నవిటుతో వేడ్మం బ్రవర్తించి తా 
భవనోద్యోగినియై తదుత్సవము సంభాషించున ట్లౌ నెదన్‌. 24 

టీకా :- వ్యవ..మెల్లక-వ్యవహార=లోకవ్యవహారముతో, అన్విత=కూడుకొనిన, కాలమెల్లక= 
కాలమంతయు, స్వస...నన్నక-స్వ= ప్రత్యగాత్మ సంబంధమగు, సమాధి=నిర్వికల్చసమాధి 
యొక్క ఆవాసము=ఉనికి, జెనన్నక=జెననిన, తద్వ్యవసాయంబులు=ఆ వ్యవహార 
ప్రయత్నములు, వేజుగావె=భిన్నములుగావా, మదిక£=అంతఃకరణమందు, తత్త్వంబు= 
యథార్థము, అమ్మెయి£౯ =అదే ప్రకారము, నిల్చునే? =నిలుచునా? వివరింపుండన౯=ఈ 
సందేహములు దెలియంజీయుండనంగా, నారి=ఒకానొక కామిని, నూత్నవిటుతోక=నవీన 
పురుషునితో, వేద్మ£=సంతోషముగా, ప్రవర్తించి=కలసి, తా౯=తాను, భవనోద్యోగినియై= 
ఇంటిపనులతోంగూడినదైనను, ఎద౯=మనస్సునందు, తదుత్సవము౯=ఆ యనుభవించిన 
సుఖమును, సంభావించునట్లు=చింతించునట్లు, బె౯=అగును. 

తాత్పర్యము :- లోకవ్యవహారముతోం గూడికొనిన కాలమంతయు బ్రహ్మాభిన్న కూటస్థచైతన్య 
సంబంధమగు నిర్వికల్పసమాధియొక్క స్థానము బెననంగా, ఆ వ్యవహారప్రయత్నములు 
భిన్నములు గావా? అట్లుకాంగా మనస్సునందు యథార్థము అదే ప్రకారము నిలుచునా? 
ఈ సందేహము తెలియంజేయవలయునని శిష్యుండడుగంగా ఒక స్రీ పరపురుషునితో 
అజ్ఞానముచేత సంతోషముగా (ప్రవర్తించి అనుభవించిన సుఖమును, వెనుక తెలివి 
గలిగినందున ఇంటిపనులతో గూడినదై క్రమముగా నున్నను మనస్సునందు మునుపు 
తాననుభవించిన సుఖమును చింతించినట్లు అగునని ఆచార్యుడు చెప్పెనని తాత్సర్యము. 
ఇట్లనుటచే బ్రహ్మనిష్టయం దున్నవారికి లోకవ్యవహారములు జ్ఞప్తికి వచ్చినట్లగునని భావము. 
అనంగా లోకమందుంగల చీంకటిని సూర్యునివలనను సగముతీసివేయంగా తక్కినసగములో 
సగము చంద్రుండు దొలంగంజేయంగా మిగిలిన భాగము అగ్నిచేంబోంగొట్టంబడినను, 
కొలందిభాగము దీపముయొక్క అడుగున నణంగియున్నరీతిని, (బ్రహ్మవేత్తలయందుంగల 
అజ్ఞానమనెడి చీకటిని కర్మకాండముచేత సగముభాగమును, భక్తిచేత తక్కిన సగములో 
సగమును, జ్ఞానముచేత మిగిలినభాగమును హరింపంజేసినను, దీపముక్రింద అణం 
గియుండు కొలందిభాగమువలె జగద్రాంతిరూపమైన అజ్ఞానము అణంగియుండునని 
గ్రహింపవలయును. 


314 కైవల్యనవనీతము 


అవ :- వ్యవహారమందు అహంభావము తొలంగుటకు చిత్సుఖస్వరూపుండైన 
జీవన్ముక్తునియొక్క శుద్ధసత్త్వస్వరూపమైన మనస్సునందు అహంభావము కూడునా? యను 
శిష్యునిశంకకు ప్రత్యుత్తరముగా వ్రతత్రయలక్షణమును ఆచార్యుండు చెప్పుచున్నాండు. 
ఉ॥ అర్తశరణ్య! విన్నపము వ్యష్టిసమష్ట్యభిమాని గాక తాం 

గర్తయుంగాక బ్రహ్మమయి క్రాలువిముక్తుండు భోక్తయౌననం 

గర్తయగుం జూమీ యన వికాసముతో భువి నాతందే మహా 

కర్త సుభోగి హంసుం డనంగా వెలయు న్విను తన్మహత్త్వముల్‌. 25 
టీకా :- ఆర్తశరణ్య-ఆర్త=జననమరణరూపదుఃఖపీడితులైన వారికి, శరణ్య =రక్షకుండవైన 
మద్దురుస్వామీ, విన్నపము =విజ్ఞాపనము, పుడమి౯=భూమియందు, తా£౯=(ప్రత్యగభిన్న 
పరమాత్మయెన) తాను, వ్యష్టిసమష్ట్యభిమానిగాక-వ్యష్టి=జీ వస్థూలసూక్ష్మకారణ శరీరముల 
యందును, సమష్టి=ఈశ్వరస్థూలసూక్ష్మకారణశరీరములయందును, అభిమానిగాక= 
విశ్వతైజస ప్రాజ్ఞాద్యభిమానములును, విరాడ్థిరణ్యగర్భావ్యాకృతాద్యభిమానములును, లేనివాం 
డె, కర్తయుంగాక, (కుటుంబభరణమునకును, వ్యోమాది ప్రపంచసృష్టికిని) కర్తగాక, 
(బ్రహ్మమయి=పరిపూర్ణు(డై, క్రాలు=ప్రకాశించుచుండెడి, విముక్తుండు =జీవన్ముక్తుండు, 
భోక్తయౌనన౬£ =భుజించువాండౌననిన, కర్తయగుంజుమీ= కర్తయగుంగదా, అన£౯=అని 
శిష్యుందడుగంగా, భువిజ=పుడమియందు, అతందే=ఆ జీవన్ముక్తుండే, మహాకర్త=మహాకర్త, 
సుభోగి=మహాభోగి, హంసుండు=మహాత్యాగి, అనంగా=అనునట్లుగాను, వెలయుక౯£౯ = 
ప్రకాశించును, వికాసముతోజ£=విశదముగా, తన్మహత్త్వముల్‌-తత్‌=ఆ త్రివిధనామముల, 
మహత్త్వముల్‌=మహిమలు, విను=ఆలకింపుము. 
తాత్పర్యము :- జననమరణదుఃఖపీడితులైన వారికి రక్షకుండవన గురుస్వామీ! విజ్ఞాపన 
మొకటి వినుడు. భూమియందు ప్రత్యగభిన్న పరబ్రహ్మమైన తాను, జీవస్థూలసూక్ష్మ 
కారణశరీరములయందును, ఈశ్వరస్థూలసూక్ష్మ కారణశరీరముల యందును, విశ్వతైజస 
ప్రాజ్ఞాద్యభిమానములును, విరాడ్డిరణ్యగర్భ అవ్యాకృతాద్యభి మానములును లేనివాండై 
కుటుంబభరణమందును, గగనాది ప్రపంచసృష్టియందును, నేను గర్తననెడి తలంపులేక 
అంతట నిండియుండెడువాండై ప్రకాశించుచుండెడు జీవన్ముక్తుండు సమస్తభోగములును 
అనుభవించుచుండెడి వాండౌ ననిన కర్తయగుంగదా అని శిష్యుందడుగంగా నిరభిమానియైన 
ఆ జీవన్ముక్తుండే మహాకర్తయనియు, మహాభోగియనియు, మహాత్యాగియనియు ఈ 
సంజ్ఞలచేత ఒప్పందగిన వాండౌనని ఆచార్యుడు ఆనతిచ్చి ఆ జీవన్ముక్తునికిందగిన పైనిం 
జెప్పిన త్రివిధనామములచేత ఒప్పందగిన మాహాత్యములను తెలియంబజచెదను వినుమని 
తాత్పర్యము. అనంగా ఈశ్వరస్టూలసూక్ష్మకారణ మహాకారణ దేహాద్యభిమానులగు విరాట్టు, 


158 


కైవల్యనవనీతము 315 


హిరణ్యగర్భ, అవ్యాకృత, పరమాత్మలనెడి నామచతుష్టయమునందును, జీవస్థూలసూక్ష్మ 
కారణ మహాకారణ, దేహాద్యభిమానులగు విశ్వ, తైజస, ప్రాజ్ఞ, ప్రత్యగాత్మలనెడి 
నామచతుష్టయమునందునుం గల సర్వజ్ఞత్వ కించిత్‌ జ్ఞత్వా ద్యభిమాన రహితుండైన 
నిరభిమానియగు (బ్రహ్మవేత్త స్టూలసూక్ష్మ కారణ మహాకారణ దేహాద్యభిమానములయందు 
ఓత, అనుజ్ఞాత, అనుజ్ఞైకరస, అవికల్పుండను నామచతుష్టయము కలిగి ప్రవర్తించెడి ఈ 
మహాపురుషుడు మహాకర్త యనియు, మహాభోగియనియు, మహాత్యాగి యనియు చెప్పం 
బడును. 

అవ :- మహాకర్త లక్షణము ఈ దిగువ వచ్చెడి రెండు పద్యములచేతం జెప్పంబడుచున్నది. 


మ॥ కదలింప౯ గదలంగ నోపని యయనస్మాంతాచలా గ్రస్థలి= 
సదయఃపిండనిషండము ల్లదలు నాచందంబున న్లైవుల 
న్హృదయడ్రేరకప్రేర్యమాణముల నూహింప న్సదా లేని చి 
త్సదమందెల్ల జగచ్చయంబు 'భ్రమచేత న్సంచలించు= రహిన్‌. 26 

టీకా :- కద...పని-కదలింపక=కదలింపంజేయుటకును, కదలంగక్‌=తాంగదలుటకును, 
ఓపని=కూడని, అయస్మాంతాచలా గ్రస్థలి౯ -అయస్మాంతాచల =సూదంటు జాతికొండయొక్క 
అగ్రస్థలిక=ముందటి భూమియందు, సదయఃపిందనిషందముల్‌ -సత్‌=శ్రేష్టములైన, అయః 
పింద =ఇనుపముద్దలయొక్క నిషండముల్‌=సమూహములు, కదలుః౯=కదలును, ఆ 
చందంబున£౯=ఆ తీరున, చైవులక=చేష్టలను, హృదయడ్రురకగ్రేర్యమాణములక- 
హృదయ=మనస్సునందలి, (పేరక=ప్రేరేపువాండును, ప్రేర్యమాణముల౬౯=ప్రేరేపింపంబడిన 
కార్యములను, ఊహింప౯=ఆలోచింపంగా, సదా=ఎప్పుడును, లేని=లేనట్టి, చిత్సదమందుః 
=చిల్లక్షణముగల పరబ్రహ్మమందు, ఎల్లజగచ్చయంబు=సమస్తలోక సమూహమును, 
(భ్రమచేత౯=(భ్రాంతిచేత, రహిక=మిక్కిలి, సంచలించుక=చలించును. 

తాత్సర్యము :- కదలంజేయుటకును, తాను కదలుటకును, కూడని సూదంటుజాతికొండ 
యొక్క ముందటిభూమియందు గ్రేష్టములైన ఇనుపముద్దలయొక్క సమూహములు కదలెడి 
తీరున చేష్టలను, మనస్సునందలి పేరేపువాండును, ప్రేరేపింపంబడిన కార్యములను 
ఆలోచింపంగా నెప్పుడును లేనట్టి పరబ్రహ్మమందు సమస్తలోక సమూహము భ్రాంతిచేత 
మిక్కిలి చలించునని తాత్పర్యము. ఇచ్చట సూదంటుజాతికొండ పరబ్రహ్మమునకు, 
అయఃపిండములు లోకవ్యాపారములకును ఉపమానములుగాం జెప్పంబడినవి. ఎట్లనం 
గా సూదంటురాతికొందయును, ఇనుపముద్దలును అచేతనములు. అట్టి అచేతనపదార్థమైన 
కొండయొక్కశక్తిచేత దాన్ని సాన్నిధ్యమందుండెడి ఇనుపముధ్యలు కదలంగా 
నిరాకారుందును, నిరవయవుందును, నిర్గుణుండును అయి యుండియు ఆ పరబ్రహ్మము 


320 కైవల్యనవనీతము 


తాత్పర్యము వా గురుశిరోరత్నమా! భూమియందు దేవరవారానతిచ్చినవాక్కులు సరియైనవే, 
విద్యమానములైన పరలోకముయొక్కయు, ఇహలోకముయొక్కయు, కోరికలయందు చేరని 
ముముక్షువులు సత్యజ్ఞానానందస్వరూప నిష్టచేయుచుందురు. ఆ యభ్యాస ప్రయత్నమును 
వదలినట్లైన తిరుగా ఆ యిహపరేచ్చలు వెంబడిగా కోరుదురు. అప్పుడు మనస్సు క్రమముగా 
నిలుకడపొందుటకు వేదాంతశాగస్తశ్రవణమననములు అక్కజణలేదా యని శిష్యుండడిగెనని 
తాత్పర్యము. 

అవ :- ఆ ప్రశ్నకు ఆచార్యుండు ఉత్తరము చెప్పుచున్నాండు. 

మ॥ శ్రవణం బజ్ఞతం బాయం జేయందగు నిస్సందేహమౌదాంకం దా 
నవలంబింపం దగు నృదామనన మా యజ్ఞానసందేహసం 
భవనానావిపరీతము న్లైబుప సద్భావ్యంబు చిన్నిష్ట యీ 
భువిం దత్సామ్యము లేవియైనంగలవో పూర్ణాత్ములౌ వారికిన్‌, 32 

టీకా :- శ్రవణంబు=వేదాంత[శ్రవణము, అజ్ఞతక =అవివేకమును, పాయజ£=వీడుటకుం 
గాను, చేయందగుక=చేయవలయును, తాజ=తాను, నిస్సందేహమౌదాంకక=సందియము 
తీరెడువబకు, సదా=ఎల్లప్పుడు, మననము=విన్నయర్థమును స్మరించుట, అవలంబింపం 
దగు£=పూనందగును, ఆ యజ్ఞానసందేహసంభవ నానావిపరీతము౯-ఆ= ఆయొక్క 
అజ్ఞాన =అవివేకమువలన, సంభవ =పుట్టినటువంటి, నానా =బహువిధవముయిన, 
విపరీతముక=విపరీతభావనను, అనంగా అస్థిరములైన దేహమే నేను జగమే సత్యము 
అనుట. చెబుపక£౯ =పోంగొట్టుటకు, చిన్నిష్ట=నిదిధ్యాసము, సద్భావ్యంబు=భావింపందగినది 
యగును, ఈ భువి౯=ఈ లోకమందు, పూర్ణాత్ములౌవారికి౯=సర్వపరిపూర్ణమే 
స్వరూపముగాంగల బ్రహ్మవేత్తలకు, తత్సామ్యములు =ఆ చిన్నిష్టతో సమమయినవి, 
ఏవియైనంగలవో=ఏవియైననున్నవా, అనంగా ఏవియు లేవనుట. 

తాత్పర్యము :- వేదాంతశ్రవణము అవివేకమును వీడుటకుంగాను చేయవలయును. 
సందియము తీరెడువజకు నెల్లప్పుడు విన్న యర్థమును స్మరించుచుండవలయును. ఆ 
యొక్క అవివేకమువలనను, సంశయమువలనను పుట్టినటువంటి బహువిధమయిన 
విపరీతభావనను అనంగా అస్థిరమయిన దేహమే నేను, జగమే సత్యము అనుటను పోం 
గొట్టుటకు నిదిధ్యాసము భావింపందగినది యగును. ఈ లోకమందు సర్వపరిపూర్ణమే 
స్వరూపముగాంగల బ్రహ్మవేత్తలకు ఈ చిన్నిష్టతో సమమయినది యేదియులేదని 
తాత్పర్యము. 

విపరీతభావనవివరణముః ఒక పదార్ధమునందుంగల నైజమును వేటొకొవిధముగాం దలం 
చుట విపరీతభావన. ఇది ప్రమాణగత విపరీతభావన, ప్రమేయగత విపరీతభావన అని 


159 


కైవల్యనవనీతము 317 


టీకా :- అతండు =జీవన్ముక్తుందైన ఆ పురుషుడు, ఎవ్వేళ£=ఏ కాలమందైనను, ఆత్మలోజ= 
అంతఃకరణమందు, రస... నీక-రస=షద్రసములచేత, సంమి(శ్ర=కూడిన, పదార్థ=భోజన 
వస్తువులయందలి, దోప=శైత్యాదిదోషములను లేక ఆచారానాచారదోషములను, 
గుణముల్‌=దేహమునకు ఇది చెజుపు చేయును ఇది మేలుచేయు ననెడి గుణములను, 
లేక ఉప్పనగా చప్పనగా నున్నదనుగుణములను, రాణింపనీక=రానియ్యక, వెస౯= 
శీఘ్రముగా, (అది నిమ్మచెట్టు, ఇది మామిడిచెట్టు, ఇది రావిచెట్టు అను గుణగతముల 
యోజింపక అన్నిటిని) దావాగ్నిగతి౯=దహించెడి కార్చిచ్చువలె, భుజింప౯=భుజింపం 
గా, మహాభోగియాౌః౭=మహాభోగి అను మాహాత్యము గలవాండగును, ఆతండే=ఆ 
జీవన్ముక్తుందే, స్వప్రజ్ఞక=ప్రత్యగాత్మ స్వరూపమైన తనయొక్క అపరోక్షసాక్షాత్మార 
జ్ఞానముచేత, సంతసమందక౯=కలిగిన ఆనందమును చెందగా, వసు..తుల౯-వసు= 
బంగారు, లోష్ట=మట్టి పెళ్ళ, ఆది=మొదలగు, సమస్త=సకలమయిన, యుగ్మ=ద్వంద్వముల 
యొక్క తతుల౯=సమూహములను, వర్జించి =విడిచి, సృటికాకృతి£=ఇతరవర్ణములు 
తనయందు ఆరోపింపంబడినను అవి తనవిగాక వేజుగానుండు స్పటి కపుజాయివలై, 
మహాత్యాగి=అన్నిటిని విడిచినవాండు, జె౯=అవును. 

తాత్పర్యము :- జీవన్ముక్తుండైన పురుషుండు ఏ సమయములయందును మనస్సునందు 
ఆజు రసములచేతంగూడిన భోజనద్రవ్యములయందలి వాతపిత్తశ్లేష్మాది దోషములును 
లేక మడుగు మయిల అను దోషములను, దేహమునకు ఇది జబ్బుచేయును, ఇది మేలు 
చేయును అనెడు రెండు గుణములును రానియ్యక వేగముగా నిది నిమ్మచెట్టు, ఇది 
తుమ్మచెట్టు, ఇది మామిడిచెట్టు, ఇది రావిచెట్టు అనెడి గుణగతములయోజింపక అన్నిం 
టిని కాల్చిది కార్చిచ్చువలె భక్షింప మహాభోగి అను మాహాత్యముగలవాండగును. “క్ర 
సమభావన నెందువిరో, ధము వడయక కోర్కులెల్లం దా వీడ్మొని ప్రా, ప్తము ననుభవించు 
నెవ్వం, డమలమతీ యతందపో మహాభోక్త ధరన్‌” ఆ (బ్రహ్మవేత్తయే (బ్రహ్మోభిన్న కూటస్థ 
చైతన్యస్వరూపమయిన తనయొక్క దివ్యజ్ఞానముచేత కలిగెడి ఆనందముతో ఇది బంగారము, 
ఇది మట్టి పెళ్ళ మొదలగు సకలమైన ద్వివిధముల సమూహములను వదలి ఇతరవర్ణములు 
తనయందు ఆరోపింపంబడినను అవి తనవిగాక వేబుగానుండెడి స్పటికపుజాతివలె అన్నిం 
టిని విడిచి మహాత్యాగియై ప్రకాశించునని తాత్పర్యము. “క్ర సకలేచ్ళావిషయంబుల, 
సకల శుభాశుభఫలముల సంశయతతులః, సకలనియమనిశ్చయముల, నకలంకుం 
డనిచ్చుందే మహాత్యాగి యగున్‌” 


అవ :- జీవన్ముక్తుండు వ్యవహరింపంబడియు, ఆ రూఢుండనుట యేలాగని యడుగు 
చున్నాండు. 


318 కైవల్యనవనీతము 


శా॥ ఆరబ్ధప్రద ముర్వి దైవగతి యా యారబ్ధభోగార్హ మా 

కారం బందు వసించి యిష్టుండయి తత్మాన్యాళి కాధారుండై 

సారాసారవివేకము న్లలియ సచ్చాస్తంబు లాలించువాం 

డారూఢుం డని పల్మ నెట్లగు మదీయాచార్య! తెల్చ న్దగున్‌. 29 
టీకా :- మదీయాచార్య=నా గురుమూర్తీ, ఉర్విక=పుడమియందు, దైవగతి=జన్మపరంపరగా 
వచ్చుచుండెడి విధిమార్గము, ఆరబ్ధప్రదము=ప్రారబ్దమునిచ్చునది, ఆ యారబ్ధభోగార్హ 
మాకారంబు-ఆ యారబ్ద=ఆ ప్రారబ్ధమును, భోగ=అనుభవించుటకు, అర్హము=తగినది, 
ఆకారంబు=శరీరము, అందు£ =అట్టి దేహమందు, వసించి =ఉండుకొని, తత్మార్యాళికిక=ఆ 
కార్యముల సమూహమునకు, ఇష్టుండై=ప్రియుండై, ఆధారుందై=దానికి కారణభూతుండై 
యుండి, సారాసారవివేకమున్సెలియ౯-సారసార =ఆత్మానాత్మలను రెండువస్తువులయొక్క 
వివేకముక =పరిశోధించెడి జ్ఞానమును, తెలియక =తెలియుటకుంగాను, సచ్చాస్తంబులు= 
వేదాంతశాస్తములను, ఆలించుక=(పిమ్మట ఆచార్యముఖముగా) వినును, వాండు =అట్టి 
పురుషుండు, ఆరూఢుందని =కృతకృత్యుండని, ఎట్లు=ఏ ప్రకారము, పలుకః= చెప్పుటకు, 
అగు౯=అవును, తెల్పన్లగుక=ఈ యర్థమును స్పష్టముగా అనుగ్రహింపందగును. 
తాత్సర్యము :- నా గురుమూర్తీ పుడమియందు జన్మపరంపరగా వచ్చుచుండెడి విధిమార్గము 
ప్రారబ్ధము నిచ్చునది. ఆ ప్రారబ్ధమును అనుభవించుటకు తగినది శరీరము, అట్టి 
దేహమందు ఆ కార్యముల సమూహమునకు ప్రియుండై వానికి కారణభూతుండై 
ఆత్మానాత్మలను రెండువస్తువులను పరిశోధించెడి జ్ఞానమును తెలియుటకుంగాను 
వేదాంతశాస్తములను ఆచార్యముఖముగా వినును. అట్టి పురుషుండు కృతకృత్యుండని 
యే ప్రకారము చెప్పనగును. ఈ యర్థము స్పష్టముగా ననుగ్రహింపవలయునని 
తాత్సర్యము. 
అవ :- ఆచార్యుండు శిష్యుండదిగిన ప్రశ్నకు ఉత్తరము చెప్పుచున్నాండు. 

చ॥ మమత యహంత యీషణసమాజము మానుషజాతిలీల లౌం 

[గ్రమముగం దత్రయం బిహపరంబుల కాశయ మా నరాళికి౯ 

శమదమశాస్త్రచింతనలు సాధనము ల్సముముక్షుపంక్తికి౯ 

సమరసభావపూర్గ్ణులకు సాధనసాధ్యము లున్నవే కనన్‌. 30 
టీకా :- మమత=ఇది నాది, వీరు నావారనుటయు, అహంత =నేనితండనుటయు, 
ఈషణసమాజము =దారేషణ పుత్రేషణ, ధనేషణములయొక్క సమూహము, మానుషజాతి 
లీలలు-మానుషజాతి =మనుష్యస్వభావముగల, లీలలు=కార్యములు, బె£౯=అగును, ఆ 
నరాళి౯=అట్టి మనుష్యసమూహమునకు, క్రమముగక=వరుసగా, తత్రయంబు-తత్‌=ఆ 


160 


కైవల్యనవనీతము 319 


మమత, ఆ హయంత ఆ యాషణసమాజము అనెడి, త్రయంబు=మూండును, 
ఇహపరంబులకు౯=ఇహపరలోకములకు, ఆశ్రయము=ఆధారము అగును, సముముక్షు 
పంక్తికిక-సు=సుష్టైన, ముముక్షు =మోక్షేచ్చగల, పంక్తికి౯=జన సమూహమునకు, శమదమ 
శాస్త్రచింతనలు, శమ =అంతరింద్రియనిగ్రహము, దమ=బాహ్యేంద్రియ నిగ్రహము, 
శాస్త=వేదాంతశాస్తమందలి, చింతనలు=మననములు, సాధనములు= ఉపకరణములు, 
కనక=చూడంగా, సమరసభావపూర్ణులకు£ =సర్వపరిపూర్ణ మయిన యానందభావము 
లన్నియుం గలవారలకు, సాధన సాధ్యములు =కరణకార్యములు, ఉన్నవే=ఆ యారూఢులకు 
నున్నవా, అనంగా లేవనుట. 

తాత్పర్యము :- ఇది నాది, వీరు నావారు, నేనితండను అనుటయు, దారేషణధనేషణముల 
యొక్క సమూహము, మనుష్యస్వభావముగల కార్యములు అగును. అట్టి మనుష్య 
సమూహమునకు వరుసగా ఆ మమత, యహంత, యాషణసమాజము లనెడి 
మూండును ఇహపరలోకములకు ఆధారము అగును. మోక్షేచ్చగల జనసమూహమునకు 
అంతరింద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము, వేదాంతశాస్తమందలి మననము 
ఉపకరణములుగా నున్నవి. అయితే సర్వపరిపూర్ణమయిన యానందభావము గలవారలకు 
కరణకార్యములు లేవని తాత్సర్యము. 


అవ :- జీవన్ముక్తులకు లోకవ్యవహారము లేకుండినను శ్రవణాదివ్యవహారములు 
కావలయునా? అక్కజలేదా? యని శిష్యుండడుగుచున్నాండు. 
మ॥। గురుచూడామణి! యొప్పిదంబులు త్వదుక్తు ల్సత్పరేహేచ్చలం 

దరయ న్లూడని మోక్షకాంక్షులు సమాధ్యభ్యాసులై యుందు రి 

ద్ధరం దద్యత్నము వీడిన న్మరలం దత్మాంక్ష ల్వెస న్లోరరో 

స్థిర మొంద నృనిలేదొ శాస్త్రము విన న్టింతింప డెందం బొగిన్‌. 81 
టీకా :- గురుచూడామణి=గురుశిరోరత్నమా, ధరక౯=భూమియందు, త్వదుక్తులు= 
దేవరావారానతిచ్చిన వాక్కులు, ఒప్పిదంబులు =సరియైనవే, సత్‌=విద్యమానములైన, పర= 
పరలోకముయొక్కయు, ఇహ =ఇహలోకముయొక్కయు, ఇచ్చలందుక=కోరికలయందు, 
అరయక=విచారింపంగా, కూడని మోక్షకాంక్షులు=చేరని ముముక్షువులు, సమాధ్యభ్యాసులై 
యుందురు=సత్యజ్ఞానానందస్వరూపనిష్ట చేయుచుందురు, ఇద్ధరక =ఈ భూమియందు, 
తద్యత్నము=ఆ యభ్యాసప్రయత్నము, వీడిన£౯=వదలినను, మరలక=తిరుగా, తత్మాంక్షలు= 
ఆ యిహపరేచ్చలు, వెస౯=వెంబడిగా, కోరరో=ఆ పేక్షించరో, అనంగా కోరుదురనుట. 
డెందంబు=మనస్సు, ఒగి౯=క్రమముగా, స్థిరయొందక=నిలుకడపొందుటకు, శాస్తము= 
వేదాంతశాస్తము, వినక=శ్రవణముచేయుటకును, చింతింపక=మననము చేయుటకును, 
పనిలేదో =అక్కజలేదా. 


324 కైవల్యనవనీతము 


శా॥ అరూఢు ల్లురుమూర్తి! యేలయన హృద్యానాదుల నేయుట 

(ల్రారబ్ధం బెటులుండునో యటులు పుత్రా! కొందజుందు ర్సుమీ 

యారబ్ధంబులరీతిం దెల్పితిని యా యారూఢుల నంతయు 

స్థీరోదాత్త! యెజుంగవా మజియు సందేహంబు లిం కేటికిన్‌. 86 
టీకా :- గురుమూర్తి=ఆచార్యుండా, ఆరూఢులు = బ్రహ్మవేత్తలు, హృద్దానాదులన్టేయుటల్‌- 
హృత్‌=మనస్సునందు, ధ్యానాదులక£=ధ్యానము మొదలైన కార్యములను, చేయుటలు= 
సలుపుటలు, ఏల=ఎందుకు, అన=ఈ ప్రకారము శిష్యుండడుగంగా, పుత్రా=కుమారా, 
కొందటు=(ఆయారూఢులలో) కొందటు, ప్రారబ్ధంబు =జన్మాంతర కర్మసంచితము, ఎటులు= 
ఏ ప్రకారము, ఉండునో =ఉంటున్నదో, అటులు=ఆ (ప్రకారము, ఉందురు చుమీ= 
ఉంటున్నారు గదా, ఆ యారూఢులందు౯=ఆ (బ్రహ్మవేతలయందు, ఆరబ్ధంబులరీతిక- 
ఆరబ్దంబుల=వారువారు జన్మాంతరములందు చేసిన కర్మసంచితములయొక్క రీతి౯= 
క్రమమును, ఎంతయు౯=అంతయును, తెలిపితి౯=తెలియంజేసి తిని, ధీరోదాత్త= 
గంభీరమయిన ధైర్యముగల కుమార, ఎజుంగవా=తెలిసికొనవా, మటియుక=తిరుగాను, 
సందేహంబులు=సంశయములు, ఇంక£౯=ఇంకమీందు, ఏటికి౯=ఎందుకు? ప్రయోజనము 
లేదనుట. 
తాత్పర్యము :- “ఆచార్యుండా! బ్రహ్మవేత్తలు మనస్సునందు ధ్యానాదులను చేయుటయెందు” 
కని శిష్యుండడుగంగా కుమార! వారివారి ప్రారబ్ధంబు లేలాగున్నవో ఆలాగే యుందురు. 
ముందే యీ ప్రారబ్ధభేదములను తెలియంజేసియుంటినిగదా తిరుగా ఎందుకు ఈ 
సందేహములం బొందుచున్నావని ఆచార్యుండు పలికెనని తాత్పర్యము. 
అవ :- జన్నాది ప్రతిబంధములు తత్త్వజ్ఞానులను చేరవని తెలుపుచున్నాండు. 

చ॥ జగదుపకారమై వెలయు సాధుజనవ్యవహార ముర్విలోం 

దగులము లంటంబోవు పరతత్త్వము తామయి యుంట లోకుల 

న్మిగులంగం బుణ్యపాపముల మేలు కనుంగొని ప్రోచు నీశునిం 

దగులునె యెవ్వియెన సుత! తత్త్వవిచక్షణు లుందు రటులన్‌. 87 
టీకా :- ఉర్విలోక=భూమియందు, సాధుజనవ్యవహారము-సాధు=సత్సురుషులైన, జన= 
(బ్రహ్మజ్ఞానులయొక్క, వ్యవహారము =(శరీరేంద్రియ) వ్యాపారము, జగదుపకారమై-జగత్‌= 
సకలలోకములకు, ఉపకారమై=సాహాయ్యభూతమై, వెలయు౯=ఒప్పును, పరతత్త్వము= 
పరబ్రహ్మస్వరూపము, తామయి=తామే అయి, ఉంటక=ఉండుటచేతను, తగులములు = 
జన్నాది ప్రతిబంధములు, అంటంబోవు =చేరనేరవు, లోకుల£౯=జనులను, పుణ్యపాపముల 
మేలుగనుంగొని-పుణ్య =ధర్మములయొక్కయు, పాపముల =అధర్మములయొక్కయు, మేలు= 


161 


కైవల్యనవనీతము 321 


ఇరుతెజింగులు. బ్రహ్మము శుద్ధవస్తువు గనుక (శుతులకు శుద్ధబ్రహ్మమును 
ప్రతిపాదించుటయందు తాత్పర్యము కలిగియుండదు గనుక (శ్రుతులు పరబ్రహ్మమునే 
ప్రతిపాదించెనేని పురుషునకు వృత్తినివృత్తులు లేవు గాన వ్యర్థమగును అని తలంచుట 
ప్రమాణగత విపరీతభావన. లోకమందు ప్రవృత్తిపూర్వకముగానే పురుషార్థమును 
చూచితిమి. అపరిశుద్ధము, వికారము మొదలగువానితోం గూడియుండు జగత్తునకు 
గారణమైన బ్రహ్మము, అపరిశుద్దాదులతోం గూడియుండక ప్రధానాదులే జగత్తునకు 
కారణమని బుద్ధియందు తోంచుట ప్రమేయగత విపరీతభావన. ఇట్లు తానే కర్తయయ్యెనేని 
ఈ కార్యమును చేయుము, చేయకుము, దీనిని వదలుము, వదలకుము, దీనిని 
తెలిసికొనుము, తెలిసికొనకుము, దీనిని తినుము, తినకుము, లోనగు ధర్మములను శ్రుతులు 
తన్నుంగూర్చి ఏ ప్రకారము దెలుపును గనుక నేనే కర్తను. ఇందుకు సందేహము లేదనెడి 
కర్తృత్వాదులకు ఉపయోగ్యమయిన అభిమానాదులకు సర్వధర్మప్రతీతి లక్షణమైనది 
విపరీతభావన. ఇట్లు న్యాయమందు సంశయములను విచారించి త్యజించి అస్థిరమగు 
జగత్తు మిథ్యయని దేహము నేను గాదని నిస్సందేహముగం దెలిసికొని జాగ్రదాది అవస్థలకు 
సాక్షియైన ఆత్మ నేనని ఎతింగి విజ్ఞానము నార్జించిన (బ్రహ్మవేత్తలకు నిదిధ్యాసాదులతో 
నావశ్యకము లేదని భావము. 


అవ :- బ్రహ్మవేత్త దేహముండువజకు దేహేంద్రియవ్యాపారములతోం గూడియుండునని 
ఆచార్యుడు చెప్పుచున్నాండు. 
మ॥ కలలోం దోచిన దెల్లం దెల్పుగతి జాగ్రంబందు విజ్ఞానియె 
పలుక స్ట్రీవుండు గాండు లౌకికము సంభాషింతు రంగంబు ప్ర 
జ్వలవహ్ని న్మృతినొంది కాలుదనుక న్వత్సా! నరుండంచు లో 
కులు వాని న్విహరించుచుందు రటు లీ గోత్ర న్వివేకు ల్లదా. 33 


టీకా :- వత్సా=కుమారా, కలలోందోంచినదెల్లక-కలలో౯=(సకలేంద్రియవ్యాపారములు 
క్షీణించినను) స్వప్నమందు, తోంచినదెల్లక=కల్పితముగా కనుపడినదంతయును, 
జా(గ్రంబందుక=జాగ్రదవస్థయందు, తెల్పుగతిక=తెలియంజెప్పునట్లు, విజ్ఞానియై= 
(ఒకండు) (బ్రహ్మవేత్తయై, లౌకికము=లోకవ్యవహారమును, పలుకక౯=వాకక్రుచ్చినను, 
జీవుందుగాందు =చిదాభాసుందుగాండు, మృతినొంది=ఒకండు చచ్చి, ప్రజ్వలవహ్నిః= 
మండుచుండెడి శృశానాగ్నియందు, అంగంబు =శరీరము, కాలుదనుక£౯=దహించెడి 
పర్యంతము, వాని౯=ఆ చచ్చినవానిని, నరుండంచుక=మనుష్యుండని, లోకులు=ప్రజలు, 
సంభాషింతురు =చెప్పుదురు, అటులు=ఆ రీతిని, ఈ గోత్రణ=ఈ భూమియందు, వివేకులు= 
జీవన్ముక్తులైన బ్రహ్మవేత్తలు, విహరించుచుందురు గదా=(ప్రారబ్ధక్షయమై విదేహకైవల్యమును 
పొందెడివజకు దేహేంద్రియవ్యాపారములతోంగూడి) సంచరించుచుందురు సుమీ. 


322 కైవల్యనవనీతము 


తాత్పర్యము :- కుమారా! స్వప్నమందు దోంచిన కథయంతయును జా(గదవస్థయందు 
లోకులు చెప్పుకొనునట్లు (బ్రహ్మవేత్తయు లోకవ్యవహారములను పలికినను చిదాభాసుం 
డు గాండు. ఒకండు చచ్చి వాని శరీరము శృ్మశానాగ్నియందు కాలెడివటికు వాండు 
వెళ్లిపోయినను వాని నామరూపములు చెప్పంబడునట్లు బ్రహ్మవేత్త విదేహముక్తిని పొందెడి 
వకు దేహముండుటవలన నతండును దేహేంద్రియవ్యాపారములతో సంచరించునని 
తాత్పర్యము. 
అవ :- నిర్వికల్పసమాధియందుండు బ్రహ్మవేత్త యెవ్విధముగా నిర్వ్యాపారి యగునని 
శిష్యుండడుగుచున్నాండు. 
మ॥ అటు లావశ్యకమైన దృశ్యచయ మధ్యాసంబ యౌ ధాత్రి సం 

కటదంబై యది గల్గనీయదు లసత్కౌాతూహలం బాత్మక 

ప్పటి కద్దానిం దొలంగ మేలు చుమి తద్భంగంబు చిన్నిష్టయౌం 

బటుతన్నిష్ట యొనర్చు వాం డెటులు నిర్వ్యాపారియై రంజిలున్‌. 34 
టీకా :- ధాత్రిక=పుడమియందు, అటులు=పైనంజెప్పిన ప్రకారము, దృశ్యచయము = 
నామరూపములతోంగూడిన సకలవిషయములయొక్క సముదాయము, ఆవశ్యకమయినక£ = 
(బ్రహ్మవేత్తకు తగినదైనను, అధ్యాసంబయౌ౬ =కల్పితమేయగును, అది=ఆ కల్పితమయినది, 
సంకటదంబై-సంకట=కష్టములను, దంబై=ఇచ్చునదియై, లసత్మాతూహలంబుక-లసత్‌= 
ఒప్పిదమైన, కౌతూహలంబుక£౯=బ్రహ్మానందమును, కల్గనీయదు=ప్రాప్తము గానీయదు, 
ఆత్మకు£ =ప్రత్యగాత్మస్వరూపుండైన తనకు, అద్దానిక=ఆ దృశ్యచయమును, తొలంగ౯= 
విడుచుటకు, ఎప్పటికిక=ఎన్నటికిని, మేలు చుమి=మంచిది గదా, తద్భంగంబు-తత్‌= 
ఆ కల్పనముయొక్క, భంగంబు=నాశమే, చిన్నిష్టయౌ£ =నిర్వికల్పసమాధి యగును, 
పటుతన్నిష్ట-పటు=సమర్థమయిన, తన్నిష్ట=ఆ బ్రహ్మానిష్ట, ఒనర్చువాండు =చేయువాండు, 
ఎటులు=ఏ ప్రకారముగాను, నిర్వ్యాపారియై=ఏ కార్యములు లేనివాండై, రంజిలుక= 
ఒప్పును. 
తాత్పర్యము :- పుడమియందు పైనంజెప్పిన ప్రకారము నామరూపములతోంగూడిన సకల 
విషయములయొక్క సముదాయము ఆ (బ్రహ్మవేత్తకు తగినదే యనిన నది అధ్యాసమగును. 
ఆ యధ్యాసము దుఃఖములను ఇచ్చునదియై బ్రహ్మానందమును గలుగనీయదు. ప్రత్యగాత్మ 
స్వరూపుండైన తనకు ఆ దృశ్యచయమును విడుచుట యెన్నటికిని మంచిదే గదా, ఆ 
కల్పనముయయొక్క నాశమే నిర్వికల్పసమాధి యగును. _సర్వశక్తివంతమైన 
బ్రహ్మనిష్టచేయువాండు ఏ ప్రకారముగాను, ఏ కార్యము లేనివాండై ఒప్పునని తాత్పర్యము. 
అధ్యాసమనంగా ఒకవస్తువును జూచి వేటొకవస్తువు అనుట. ఆ యధ్యాసము 


162 


కైవల్యనవనీతము 323 


దేహేంద్రియాదులయందు భ్రాంతివలనం గలుగుచున్నది గనుక ఆత్మ కర్తవలెం దోం 
చినను విచారించినంతట అపరిచ్చిన్నుందై యుండుటవలన ఆ యాత్మ కర్త గాదని 
గ్రహించునది “అతస్మిక తద్భుద్ధిః అధ్యాసః” అనంగా అదికానిదానియందు అదే యనెడి 
బుద్ది కలుగుట అధ్యాసమని భావము. 
అవ :- పైనం జెప్పిన ప్రశ్నకు బ్రత్యుత్తరము ఇచ్చుచున్నాండు. 
మ॥ వ్యవహారక్రియ లాత్మనిష్టయు మనోవ్యాపారము ల్పుత్ర! స 

(చ్రవణారంభముం జేయం దీజు నవి తర్వాత౬ బరాత్మాపరో 

క్షవిభూతి= పరిపూర్ణవస్తువయి తా సాధింప సాధ్యంబు లు 

న్నవె యారూఢుం డనంగ వచ్చునొకొ విన్నాణంబుగా నుండిన్‌. 385 
టీకా :- పుత్ర=కుమారా, వ్యవహారక్రియలు=లోక వ్యవహార కార్యములును, ఆత్మ 
నిష్టయుక=నిర్వికల్చసమాధియును, మనోవ్యాపారములు =మనస్సుచేత చేయంబడెడు 
కార్యములే యగును, అవి=ఆ యుభయవ్యాపారములు, సవ్చవణారంభముంజేయక౯-సత్‌= 
శ్రేష్టమైన, శ్రవణ=వేదాంతశాగస్త్రములను వినుటకు, ఆరంభము౯= ప్రయత్నమును, చేయః= 
ఒనర్పంగా, తీరు౯=విడుచును, తర్వాత౯=((శ్రవణము చేసిన) పిమ్మట, పరాత్మాపరోక్ష 
విభూతి౯-పరాత్మ=ఆ వినిన యర్థమును మననముచేసి అటుపిమ్మట తత్త్వమస్యాదిమహా 
వాక్యార్థములైన జీవేశ్వరైక్యభావమును తెలిసి అపరోక్షవిభూతిక=తనకంటె అన్యములేక 
తానే తానైన పరబ్రహ్మైశ్వర్యముచేతను, పరిపూర్ణవస్తువయి =అంతట నిండిన అఖండ 
చైతన్యమైన, తా£౯్‌=తాను, సాధింప౯=సాధించుటకు, సాధ్యంబులు=కార్యంబులు, 
ఉన్నవే=కలవా, విన్నాణంబుగా౯=ముందటి మనోవ్యాపారమందు ఒప్పునట్టుగాను, 
ఉండిన౯=కూడియుండెనేని, ఆరూఢుందనంగవచ్చునాకొ =అట్టి పురుషుని బ్రహ్మవేత్తయని 
చెప్పవచ్చునా (అనంగాం జెప్పంగూడదనుట). 
తాత్సర్యము :- కుమారా! లోకవ్యవహారములును నిర్వికల్చసమాధియును మనస్సుచేత 
చేయంబడెడు కార్యములగును. ఆ యుభయవ్యాపారములు (శ్రేష్మమయిన 
వేదాంతశాస్తములను వినుటవలన విడుచును. ఆ వినిన అర్థమును మననము చేసి 
పిమ్మట తత్త్వమస్యాది మహావాక్యములయిన జీవేశ్వరైక్యభావమునే తెలిసి తానే తానైన 
పరటబ్రహ్మైశ్వర్యము చేతను అంతటనిండిన అఖండచైతన్యమై తాను సాధించుటకు 
కార్యములు కలవా? ముందటి మనోవ్యాపారములయందు కూడియుందెనేని అట్టి పురుషుని 
(బ్రహ్మవేత్తయని చెప్పవచ్చునా యని తాత్పర్యము. 
అవ :- ఆరూఢులయందు కొందటు సమాధి మొదలైనవి చేయుట యెందుకని శిష్యుం 
డడుగ నా ప్రశ్నకు ఆచార్యుండుత్తరమిచ్చుచున్నాండు. 


328 కైవల్యనవనీతము 


మ॥ కలశతటాకకూపముఖకల్పితమృణ్మయకాండమం దిల 
న్విలయమునొంద నొండుప్రతిబింబము తచ్చశియందు డిందు వే 
వెలసిన వెల్లం జేరునె వివేకముచేత నుపాధిం బాసి కే 
వలుం డొకం డౌంగుమార! పెజవారలు బ్రహ్మము నందనేర్తురే. 41 


టీకా :- కుమార=పుత్రుండా, ఇలక=పుడమియందు, కలశ...దమందు-కలశ=భాండము, 
తటాక=చెజువు, కూప=బావి, ముఖ=మొదలుగాంగల, కల్పిత =కల్పింపంబడిన, మృణ్మయ= 
మంటివికారములైన వానియొక్క కాండమందు౯=జలములయందు, ఒండు =ఏదియైన 
నొక్కటి, విలయమునొందక=నశించినను, ప్రతిబింబము =తజ్జలమున ప్రతిబింబించిన 
చం[ద్రప్రతివింబము, తచ్చశియందుక=బింబభూతుండైన యధిష్టానచంద్రునియందు, 
డిందుక=కలియును, వే=శీఘ్రముగా, వెలసినవెల్లక=ప్రకాళించెడి మిగిలినవానియందలి 
ప్రతిబవింబచంద్రులు, చేరునె=అధిష్టాన చంద్రునియందు కలియునా, చేరవనుట. 
ఒకండు=ఒక పురుషుండు, వివేకముచేతక = బ్రహ్మసాక్షాత్కారజ్ఞానముచేత, ఉపాధిం 
బాసి=త్రివిధ ప్రతిబంధములుమాని, కేవలుండు=బ్రహ్మస్వరూపుండు, బె£౯=అగును, 
పెబివారలు=తక్కినవారు, బ్రహ్మముక£=త్రివిధపరిచ్చేద శూన్యమైన పరబ్రహ్మమును, 
అందనేర్తురే=అందుదురా? 

తాత్పర్యము :- పుత్రుడా పుడమియందు కడవ, ముంత, చెజువు, బావి మొదలయిన 
మన్నుచేత నేర్పడిన పాత్ర భేదములయందు నిండింపంబడిన జలములయందలి 
ప్రతిబింబించిన చంద్రులనేకులలో ఏదైననొకటి నశించునని ఆ ప్రతివింబచంద్రుండు 
అధిష్టానచంద్రునిలో కలియును. భిన్నములుగాక నిలిచియుండిన తటాకకూపఘటాదుల 
యందలి ప్రతిబవింబచంద్రులు అధిష్టానచంద్రునిలో ంజేరుదురా? అటువనెనే “శ్లో! 
ఆత్మానాత్మవివేకేన పుంసస్సంసారనిర్వృతిః, తద్వినా జన్మకోట్యాపి బంధచ్చేదో న సిద్ధ్యతి” 
అను ప్రమాణరీతిని, ఆత్మానాత్మ విచారణచేత ప్రతిబంధత్రయమును వీడి బ్రహ్మస్వరూపుం 
డగును. తక్కిన బ్రహ్మజ్ఞానములేని మూఢులు అందఖజును దేశకాలవస్తుపరిచ్చేదశూన్య 
మగు పరబ్రహ్మమందు ఐక్యభావమును పొందలేరని తాత్పర్యము. 


ప్రతిబంధత్రయవివరణము :- ప్రతిబంధము వర్తమానమని, భూతమని, భవిష్యత్తని 
మూండు తెజంగులు. అందు వర్తమానప్రతిబంధము-విషయాసక్తిలక్షణమని, ప్రజ్ఞాన 
మాంద్యమని కుతర్మమని, విపర్యయదురాగ్రహమని నాల్గువిధములు. విషయములయందు 
మిక్కిలి మక్కువ కలిగియుండుట విషయాసక్తిలక్షణము. ఆచార్యుండు బోధించిన 
పరమార్థము బుద్ధియందు బోధకముకాకపోవుట ప్రజ్ఞామాంద్య మనంబడును. దేశికుం 
డుపదేశించిన పరమార్థమునకు విపరీతార్థముల కలుగంజేసికొనుట కుతర్మమనంబడును. 


163 


కైవల్యనవనీతము 325 


ఘనమును, కనుంగొని=చూచి, మిగులంగక£=మిక్కుటముగాను, ప్రోచు=రక్షించుచున్న, 
ఈశుని౯=పరశివమూర్తిని, ఎవ్వియెన౯=ఎవ్విధములైన చెలుములును, తగులనె= 
అంటునా, అటుల౯=ఆ ఈశ్వరునివలెనే, తత్త్వవిచక్షణులు =తత్త్వజ్ఞానమును పరిశోధించి 
తెలిసికొనిన మహాత్ములు, ఉందురు=ప్రవర్తించుచుందురు. 

తాత్పర్యము :- భూమియందు బ్రహ్మజ్జ్జులయొక్క వ్యవహారములు సకల లోకములకు 
సాహాయ్యభూతమై ఒప్పును. పరబ్రహ్మస్వరూపము తామై ఉండుటచేత నొకవేళ 
లోకవ్యవహారములలో ప్రవేశించినను జన్నాది ప్రతిబంధములు ఆ బ్రహ్మవేత్తలను చేరనేరవు. 
జనులయొక్క పుణ్యపాపముల యందలి అతిశయములను మిక్కుటముగ తెలిసి 
రక్షించుచున్న ఈశ్వరుని మేలుకీడులు అంటనిరీతిని ఆ ఈశ్వరునివలెనె తత్త్వజ్ఞానులు 
ప్రవర్తించుచుందురని తాత్పర్యము. 


అవ :- 15వ పద్యము మొదలుకొని ఇదివబికు చిత్తునందుదయమైన మనస్సు చిత్తుగానే 
వెలుంగునని తెలిపించి ఇంక చిద్వాపకవిదేహముక్తిపర్యంతము నీ శ్రవణమననములు 
కావలయునని ఆచార్యుండు చెప్పుచున్నాండు. 


ఉ॥ మూర్తులు మువ్వు రాదిశివమూర్తులు నొండుగం గూడి యస్మదీ 

యార్తిహరింప దేశికుండవై భువి దోంచితి వీ వివేకి కా 

మూర్తుల కుద్ది యెట్టు లన మోహ మహంకృతి యీషణాది దు 

ర్వర్తన లేవి లేమి నగు వారలె కా దఖిలాత్ముం డీతండౌః. 38 
టీకా :- మూర్తులు=బ్రహ్మవిష్ణురుద్రులు, మువ్వురు=ముగ్గురును, ఆదిశివమూర్తులు- 
ఆదిశివ =తట స్టేశ్వరునియొక్క మూర్తులు =అష్టమూర్తులును, ఒండుగజ =ఒక్కటి గాను, 
కూడి=చేరి, అస్మదీయ =నాయొక్క ఆర్తి=జన్మపరంపరాది దుఃఖమును, హరింప౯=పోC 
గొట్టుటకు, దేశింకుడవై=గురుస్వామివై, భువి౯=భూమియందు, తోంచితివి=అవతరించితివి, 
ఈ వివేకికి౯=ఈ జ్ఞానికిని, ఆ మూర్తులకు౯=ఆ బ్రహ్మవిష్ణురుద్రాదులకును, ఉద్ది=జత, 
ఎట్టులనక=ఏలాగన, మోహము=మమకారము, అహంకృతి=అహంకారము, ఈషణాది 
దుర్వర్తనలు=ధనేషణ దారేషణ పుత్రేషణములు మొదలుగాగల చెడునడవడికలు, ఏవి=ఏవి, 
లేమి౯=లేకుండుటచేత, అగు౯=జతయగును, వారలెకాదు=ఆ మూర్త్తులెకాదు, అఖిలాత్ముం 
డు=సమస్తచరాచరప్రాణిస్వరూపుండును, ఈతండు=ఈ జ్ఞానియె, జె౯=అవును. 
తాత్పర్యము :- బ్రహ్మవిష్ణురుద్రులు ముగ్గురును తటస్టేశ్వరాష్టమూర్తులును, ఒక్కటిగాం 
గూడి నాయొక్క జననమరణాది దుఃఖమును బోంగొట్టుటకు అవతరించిన నా గురుస్వామీ! 
యీ జ్ఞానికిని ఆ బ్రహ్మవిష్ణురుద్రాదులకును సమ మేలాగని శిష్యండడుగంగా మమకారము, 
అహంకారము, ఈషణాది దుర్వర్తనలు లేనప్పుడు సమానమగును. ఈ మూర్తులు మాత్రమే 


326 కైవల్యనవనీతము 


కాకుండ సమస్తచరాచరప్రాణికోట్లును ఈ జ్ఞానియే అవునని తాత్పర్యము. “శ్రు॥ ఏకో 
దేవో బహుధా సంనివిష్టః, ఏకం సంతం బహుధా కల్పయంతి” “ఏకవిజ్ఞానేన సర్వం 
విజ్ఞాతం భవతి, వాచారంభణం వికారో నామధేయం, మృత్తికేత్యేవ సత్యం” “శో 
చతుర్ముఖేం ద్రదేవేషు మనుష్యాశ్వగవాదిషు, చైతన్యమేకం బ్రహ్మాత్మా ప్రజ్ఞానం బ్రహ్మమయ్యపి, 
యేనేక్షతే శృణోతీదం జిఘ్రతి వ్యాకరోతి చ స్వాద్వస్వాదూ విజానాతి తత్పజ్ఞానముదీరితమ్‌” 
అను (శ్రుతిస్మృతి ప్రమాణముల ననుసరించి ఈ జ్ఞానికిని ఆ మూర్తులకును భేదము 
లేదని యెజుంగునది. 

అవ :- పైం జెప్పిన చొప్పున ఆ జ్ఞాని ప్రాణిసమూహములో నొక్కండగును గనుక జగ 
మంతయు ఆ జ్ఞానియే యని యెట్లు చెప్పనగునని శిష్యుండు ఆచార్యులను అడుగు 
చున్నాండు. 


మ॥ సకలప్రాణిసమాజ మీతం డన సాక్షాన్ముక్తుం డీ జ్ఞాని యౌ 

నకలంకస్థితి నా సమస్త మిల నన్య ప్రాకృత ప్రజ్ఞల 

న్వికలత్వంబులం బొందుచుండు వెలయ న్వేర్వేజుగా నాతండ 

న్గొకండౌ సర్వముంగాండు తెల్పు మెదయందుల్లాస మింపొందంగన్‌. 89 
టీకా :- ఇలక౯=భూమియందు, సకలప్రాణిసమాజము-సకల =సమస్తమైన, ప్రాణి =జీవుల 
యొక్క సమాజము=సమూహము, ఈతండనక=ఈతండగుననిన, ఈ జ్ఞాని=ఈ బ్రహ్మవేత్త 
అకలంకస్థితిక =నిష్మళంకమయిన బ్రహ్మస్థితిచేత, సాక్షాన్ముక్తుండు =అపరోక్షప్రత్యగభిన్న 
పరబ్రహ్మరూపుండు, జె౯=అగును, ఆ సమస్తము=ఆ యీ జగము, అన్యప్రాకృత ప్రజ్ఞల£౯- 
అన్య=తనకంటె భిన్నమై మిథ్యాభూతమయిన, ప్రాకృత =ప్రకృతి సంబంధమయిన, 
ప్రజ్ఞలక =అంతఃకరణములచేత, వికలత్వంబులక౯= వ్యత్యాసములను, వేర్వేబుగాః- 
వెలయః౯=(ప్రకాశించులాగున, పొందుచుండుక౯=పొందుచుండును, ఆతండన్‌=ఆ జ్ఞాని, 
అందు౯=ఆ వేట్వేరుగాందోంచెడి ప్రాణిసమూహమందు, ఒకండౌక£=ఒక్కండగును, 
సర్వముం గాండు=ఇతండు జగత్తంతయుంగాండు, ఎదయందు£౯=మనస్సునందు, ఉల్లాసము 
=సంతోషము, ఇంపొందంగ౯=పెంపొందగాను, తెలుపుము =ఈ సందేహము తెలియం 
జెప్పుము. 
తాత్పర్యము :- భూమియందు సమస్తమైన జీవులయొక్క సమూహము ఈతనికి ఈడగుననిన 
నీ (బ్రహ్మవేత్త నిష్మళంకమైన పర బ్రహ్మస్థి తిచేత అపరోక్ష ప్రత్యగభిన్న పరబ్రహ్మ 
స్వరూపుండు అగును. ఆ యీ జగము తనకంటె భిన్నమై ప్రకృతిసంబంధమైన అంతః 
కరణములచేత వ్యత్యాసములను వెవ్వేజుగా ప్రకాశించులాగున చెందుచుండును. ఆ 
జ్ఞాని ఆ వేర్వేబుగాందోంచెడి ప్రాణిసమూహమందు ఒక్కండగును. అందువలన ఇతండు 


164 


కైవల్యనవనీతము 327 


జగమంతయు కాండు గనుక మనస్సునందు సంతోషము వృద్ధి పొందులాగున ఈ 
సందేహమును తెలియంజెప్పుమని తాత్పర్యము. 
అవ :- శిష్యుండదిగిన పై ప్రశ్నకు ఉత్తరము చెప్పుచున్నాండు. 
మ॥। పరిపూర్ణుండంగు దా నొకండు కరణోపాధు ల్పయోరాశి శీ 

కరము ల్పోలు నిశాకరుం డొకండు లోకంబంతట న్వెల్లు పు 

ష్మరకూపాదు లసంఖ్య లట్టులగు తత్మాండంబుల న్లోంచు చం 

దురుల ట్లీశుం డుపాధులందు వెలయ న్లోంచుక జిదాభాసులై. 40 
టీకా :- పరిపూర్ణుండు=అంతటనిండినవాండు, తా౯=((బ్రహ్మభిన్న ప్రత్యగాత్మస్వరూపుం 
డైన) తాను, ఒకండు=ఒక్కండు, అగు౯=అగును, కరణోపాధుల్‌-కరణ =ప్రకృతి 
సంబంధములైన అంతఃకరణమందలి, ఉపాధులు =మాయోపాధులు, పయోరాశి 
శీకరముల్పోలుక-పయోరాశి=సముద్రమందలి, శీకరముల్పోలు£ =తుంపురులవలె నగును, 
నిశాకరుండు=చం[ద్రుండు, ఒక్కండు =ఒకందే, లోకంబంతటక౯=జగమంతటను, 
వెల్లు౯=ప్రకాశించును, పుష్మరకూపాదులు -పుష్మర=తటాకము, కూప=బావి, ఆదులు=ఇవి 
మొదలుగాంగలవి, అసంఖ్యలు =లెక్కలేనివి, అట్టులు =ఆ ప్రకారమే, అగు౯=అగును, 
తత్మాండంబులక=ఆ చెటువు బావి మొదలైన వానియందుండెడి నీళ్లయందు, 
తోంచు=ప్రతివింబించుచుండెడి, చందురులట్లు=చం[ద్రులవలెనే, ఈశుండు=పరబ్రహ్మము, 
ఉపాధులందు౯=అంతఃకరణోపాధులందు, చిదాభాసులై =వ్యావహారిక జీవులై, 
తోయచు౯=అనేకములుగా తోంచును. 
తాత్పర్యము :- ప్రత్యగాత్మయైన తాను ఒక్కండే అంతట వ్యాపించిన వాండై యుండును. 
సముద్రమందలి నీటిచినుకులవలె అంతఃకరణోపాధులు అనేకములగును. ఆకాశ 
మందుండు చంద్రుండు ఒక్కండైనను తటాకములు బావులు మొదలైన అనేకపాత్ర భేదముల 
యందు నిండియుండెడి నీళ్లలో ప్రతిబింబించి అనేక చంద్రులైనట్లు ఆ పరబ్రహ్మము 
అనేకాంతఃకరణోపాధులయందు ప్రతిబింబాది వ్యావహారిక జీవులైరని తాత్పర్యము. “శ్లో! 
ఏక ఏవ పరో హ్యాత్మా భూతే భూతే వ్యవస్థితః, ఏకధా బహుధా చైవ దృశ్యతే జలచంద్రవత్‌” 
అనంగా ఒక్కందైన చంద్రుండు గుంట, బావి, మడుగు, సముద్రము మొదలగువానియందు 
ప్రతిబింబించి వాని అన్నిటి యందున వెవ్వేజుగా కనుబడినలాగున ఒక్కండైన ఈశ్వరుం 
డు పదార్థంబులంగూడి రాముడని, సాంబుందని, లక్ష్మియని, సావివ్రియని, చిలుకయని, 
హంసయని, ఎద్దని, గుజ్జమని అనేక నామరూపాదులను జెందుచున్నాండని భావము. 


అవ :- పరబ్రహ్మమందు ఐక్యభావమును పొందునట్టి వారిట్టివారని శిష్యునికిం దెలియం 
జేయుచున్నాండు. 


332 కైవల్యనవనీతము 


క్రీడలు, ఈనరులందు౯=ఈ మనుష్యులయందు, ఒక్నటియినక౯=ఒకృటి యినను, లేక=లేక, 
హీనప్రాణులై=నశించెడు జీవులై, ఉన్నక=ఉండినను, సర్వప్రాణులు= సమస్తజీవులు, 
విజ్ఞానముచేతక=వివేకముచేత, ఒండె యగు£=ఒక్కండే యగును. 

తాత్పర్యము :- సర్వమును గ్రహింపవలయునను ఆసక్తిగల కుమారా! భూమియందుండెడి 
మనుష్యసమూహములో రాజువలెను, తపస్సులచేత మణిమం|(తౌషధ ములను 
సంపాదించుకొని మాయాజాలములం జూపెడి సిద్ధపురుషులవలెను, దేవలోకమందుండెడి 
అనేక భేదములుగల దేవతలలో నారాయణుడు, (బ్రహ్మదేవుడు, రుద్రుడు మొదలైనవారు 
గొప్పవారగుదురు. ఆ రాజసిద్ధపురుషుల కార్యములను, ఈ మనుష్యులందబియందును, 
బ్రహ్మవిష్ణురుద్రాదుల కార్యములు ఆ దేవతలందబయందును లేనిరీతిని ఈ మనుష్యులు 
నశించువారైనను, ఆ దేవతలు కొంతకాలము జీవించువారైనను, వారికిని వీరికిని 
ఆధారభూతమైన పరబ్రహ్మతత్త్వజ్ఞానము ఒక్కటేయగును గాని వేటొకవిధము లేదని 
తాత్సర్యము. 

“శు! ఆత్మా వా ఇదమేక ఏవాగ్ర ఆసీత్‌, సదేవ సోమ్యేదమ[గ ఆసీత్‌, అజామేకాం 
లోహితశుక్లకృష్ణామ్‌” అనెడి మొదలైన [శ్రుతి ప్రమాణముల చొప్పున నామరూపాది 
వికారములు లేక దేశకాలవస్తు పరిచ్చేదరహితమై ప్రకాశించెడి పరబ్రహ్మమునందు ప్రకృతి 
యొక్క కూడికచేత అవ్యక్తాదినామములుగలిగి “తదైక్షత బహుస్యాం ప్రజాయేయ” యను 
శ్రుత్యర్థము చొప్పున అనేక విధములగు కామనారూపములు దోంచెను. “ద్వయాహ 
ప్రాజాపత్యా దేవాశ్చాసురాశ్చ తతః, కానీయసా ఏవ దేవా జ్యాయసా అసురాః తఏషు 
లోకేష్వస్పర్థన్తతేహ దేవా ఊచుర్హన్తాసురాన్యజ్ఞ ఉద్గీథధేనాత్యయామేతి” అను బృహదారణ్యక 
(శ్రుత్యర్థమురీతిని ఆ పరబ్రహ్మముయొక్క వాగాదీంద్రియములే శమాది దైవసంపదతోం 
గూడి దేవతలుగాను, కామక్రోధాద్యాసురసంపదతో (గూడి రాక్షసులుగాను, ఆ 
దైవాసురసంపదలు సమానమగునపుడు మనుష్యులుగాను అగుననియు “సత్త్వంరజస్తమ 
ఇతి నిర్గుణస్యగుణాస్తయః, స్థితిసర్లనిరోధేషు గృహీతా మాయయా విభోకి అను శ్లోక 
ప్రమాణముచేత నిర్గుణస్వరూపమైన పరబ్రహ్మమునకు సృష్టిస్థితిసంహారములకొటికు 
(బ్రహ్మవిష్ణుమ హేశ్వర రూపములు కలుగుటయేగాక అందజయందును అన్నిటి యందును 
వ్యాపించియుండెడి ఆత్మ యొక్కటేయనియు బ్రహ్మజ్ఞానము అందజకు సమానమనియు 
భావము. 


అవ :- అణిమాదులీశ్వరునివైనను జ్ఞానులకేలాగునం గల్లునన ఆ ఈశ్వరునింగూర్చి 
యుపాసించిన ంగల్టునని ఆచార్యులు చెప్పుచున్నారు. 
మ॥ అణిమాద్యష్టవిభూతులందు మహనీయపప్రాజ్ఞులై యుండ ధా 
రుణియం దెందజొ తన్మహత్త్వములు శ్రీరుద్రస్వరూపంబులై 


165 


కైవల్యనవనీతము 329 


నేను శోత్రియుందను, విద్వాంసుండను, నిరాశకుండను అని చెప్పుచు శరీరేంద్రియాదు 
లందు ఆత్మత్వబుద్ధి కలిగియుండుట విపర్యయదురాగ్రహ మనంబడును. దీనికి వినాశము, 
శమ, దమ, ఉపరతి, తితీక్ష (శ్రవణ, మనన, నిదిధ్యాసవలన కలుగుచున్నది (ఈ 
శమదమాదుల వివరము, ప్రథమభాగమైన తత్త్వబోధప్రకరణమున చక్కంగ బాయ 
బడియున్న్చది.) భూత ప్రతిబంధమునకు దృష్టాంతము. గొప్పకుటుంబము గల విప్రం 
దొకండు ఉదరపోషణార్థము ఒక బజ్జిను సంపాదించి దాని పాలు, పెరుగు మొదలయిన 
వానిని అమ్ముకొని ఆ ద్రవ్యముచేతం దనదారపుత్రాదులను పోషించుచు ఆ యెనుమును 
గడ్డి మొదలయినవానిచే సంతుష్టిగా మేపుచు దానియందే జ్ఞాపకముగా నుండెను. ఇట్లు 
జరుగుచుండంగా కొంతకాలమునకుం బ్రారబ్ధవశమున నతని దారపుత్రాదులు గతించిరి. 
ఆ బజ్టియును జచ్చెను. అంతట ఆ బ్రాహ్మణుడు ఒంటరిగా నిలిచినందున మిక్కిలి 
దుఃఖపడి అయ్యో యీ సంసారము శాశ్వతమని నమ్మి పడరాని పాట్లు పడితిని. ఇప్పుడిది 
అంతయు స్వప్నమువంటిది ఆయెను. సంసారమందపేక్ష కలిగిన మనుష్యునికంటె 
తెలివిహీనుండు ఎవ్వండును లేండని మనస్సున విచారమునొంది “శ్లో॥ ఆదిమధ్యావసానేషు 
దుఃఖం సర్వమిదం యతః, ప్రియం త్యక్త్వా జగత్త్య్యక్తం జగత్త్యక్తా సుఖీభవేత్‌” అను 
శ్రుత్యర్థము చొప్పున, సంసారమునందు విరక్తికలిగి సద్దురుని సన్నిధానమందు ప్రవేశించి 
(శవణమననాదులను చేయుచుండెను. అంత నొకనాండు ఆ గురువు అతనితో అప్పా 
నీవు అనేకదినములనుండి శ్రవణాదులను చేయుచున్నావే నీకు కృతకృత్యత కనంబడినదా 
యని యడుగంగా అయ్యా పూర్వమందొక యెనుమును బెంచితిని. ఆ యెనుము కొన్ని 
దినముల క్రిందట చచ్చెను. ఐనను నాయొక్క శ్రవణమనన నిదిధ్యాసకాలముల యందు 
ఆ యెనుమే తోంచుచున్నది గాని మజేమియుంగాననని వాస్తవమును విన్నవించెను. ఈ 
ప్రతిబంధమునకు భూత(పతిబంధ మని సేరు. అప్పుడా యాచార్యుండు ఇది 
భూతప్రతిబంధమని తెలిసికొని దానిని బోంగొట్టుటకై ఆ పశువందలి (ప్రేమను అనుసరించి 
తత్త్వోపదేశము చేయంగోరి శిష్యునింజూచి నీకు సాక్షాత్మారమైన పశువు అస్తి భాతి, 
ప్రియ నామరూపములనెడి ఐదు అవయవములతోం గూడుకొనియున్నది గనుక నామము, 
రూపము అనెడి రెండవయవములను వదలి మిగిలిన అస్తిభాతి ప్రియములను నేను అని 
చింతింపుమని యుపదేశించెను. ఆ ప్రకారమతండు చింతనచేయుచు రాంగా ఆ 
నామరూపములు తోంచక అద్వితీయుందై పరిపూర్ణు(డైన ఆత్మ నేనను నిశ్చయము కలిగి 
కృతకృత్యుండాయెను. భవిష్యత్ప్రతిబంధ మనంగా ఉపస్థితమైన పాపకర్మము 
ముముక్షువునకు ఒకవిధమునందు రూఢముగాందోంచి దయారూపమయిన ఆసక్తిని 
బుట్టించునది. ముముక్షువైనవాండు ఆ యాసక్తిని భవిష్యత్రతిబంధమని తెలిసికొనక 
అసంగుండును, అకర్తయును అయిన నన్ను నేమిసేయంగలదని దానిని లక్ష్యము 


330 కైవల్యనవనీతము 


సేయకుండినయెడల వానికి అది కొన్ని జన్మములను కలిగింపకమానదు. ఇందుకు 
దృష్టాంతముగా శ్రుతిస్మృతిపురాణములందు వామదేవునికి ఒక్క జన్మము కలిగెననియు, 
భరతునకు మూండుజన్మములు కలిగెననియు, మతికొందటు పెక్కుజన్మము లెత్తిరనియుం 
జెప్పంబడియున్నది. కనుక నీ త్రివిధప్రతిబంధముల నెవ్వండు నశింపంజేసికొనుచున్నాం 
డో వానికి ముక్తి సిద్ధమని వేదాంతసిద్ధాంతము. 


అవ :- ముందుచెప్పిన జ్ఞాని ఆ త్రిమూర్తులకు సముండనిన ఆ మహిమలు అజ్ఞానియందు 
ఏలలేవని శిష్యుండడుగుచున్నాండు. 


ఉ॥ ఈతని కా త్రిమూర్తులకు నెవ్విధ మీడగు వారు లోకమం 

దాతతసర్వశక్తియుతు లాగమవేద్యు లభిజ్ఞా లంచుం బ్ర 

ఖ్యాతిగ నెందు విందు మితం డా జగదాది సమస్తకృత్యసం 

ఘాతమునందు నొక్కటియుం గల్లినవాండని చెప్ప వింటిమే. 42 
టీకా :- ఈతనికిక=ఈ బ్రహ్మవేత్తకు, ఆ త్రిమూర్తులకు౯=ఆ బ్రహ్మవిష్ణురుద్రులకును, 
ఎవ్విధము=ఏలాగు, ఈడు=సమానము, అగును, వారు=త్రిమూర్తులు, లోకమందు£౯= 
జగత్తునందు, ఆతత=అతిశయమైన, సర్వశక్తియుతులు=సృష్టిస్థితిసంహార శక్తులతోంగూడిన 
వారు, లేక సర్వజ్ఞ నిత్యతృప్తి అనాదిబోధ సర్వస్వతంత్ర నిత్యమలుప్త అనంతములనెడి 
షడ్విధసామర్ధ్యములతో 6గూడినవారు, ఆగమవేద్యులు=వేదాగమశాస్త్ర పురాణాదులచేతం 
దెలియంబడువారు, అభిజ్ఞులు=పండితులు, అంచు౯=అనుచు, ఎందు£౯=ఎచ్చటను, 
ప్రఖ్యాతిగక=ప్రసిద్ధిగ, విందుము. ఇతందు=ఈ జ్ఞాని, ఆజగ...మునందు-ఆ=వారి 
సంబంధమైన, జగత్‌=ప్రపంచముయొక్క ఆది=మొదలగు, సమస్త=సమస్తములైన, కృత్య = 
సృష్టిస్థితిసంహారాది కార్యములయొక్క సంఘాతమునందు£౯=సమూహమందు, ఒక్కటియు౯౬ 
=బఒక్కటియైనను, కలినవాండని=కలవాండని, చెప్ప౯=ఎవరైనంజెప్పంగా, వింటిమే= 
వింటిమా, అనంగా వినలేదనుట. 
తాత్పర్యము :- ఈ (బ్రహ్మవేత్తకును, ఆ (బ్రహ్మవిష్ణురుద్రాదులకును నెవ్విధముగ 
సమానమౌను. ఆ త్రిమూర్తులు జగత్సృష్టిస్థితిసంహారములం జేయుచుందురు. ఇవిగాక 
సర్వజ్ఞత్వము నిత్యతృప్తత్వము అనాదిబోధత్వము సర్వస్వతంత్రత్వము నిత్యమలుప్తత్వము, 
అనంతసామర్థ్యత్వము అనెడి ఆజు సామర్ధ్యములు గలవారనియును, వేదాగమ పురాణాదుల 
చేత దెలియంబడువారనియును, మహాప్రవీణులనియును ఎచ్చోటను వినుచున్నాము. 
వారిచేత నిర్మింపంబడినవస్తువులలో నితండు ఒకండై యుండియు, వారుచేయుచుండెడి 
కార్యములలో నొక్కటియైనం జేయంగలవాండని యెవరైనంజెప్పంగా వింటిమా యని శిష్యుం 
డడిగెనని తాత్పర్యము. 


166 


కైవల్యనవనీతము 331 


అవ :- శిష్యుండడిగిన ఆ ప్రశ్నకు ఉత్తరముంజెప్పుచున్నారు. 
చ॥ ఘటజలదీపము ల్పహముం గాచుం దటాకజల ప్రదీపము 

ల్పటుపుటభేదనం బటులు బ్రహ్మవిదుండు శివుండు విద్య నొ 

కృటియగుం గాన బ్రహ్మహవికారపుమాయ నవిద్య వారు సం 

కటములం దారతమ్యములుగా వెలుంగొందుదు రెంచిచూడంగన్‌. 48 
టీకా :- ఘటజలదీపములు =కుండనీరును, దీపమును, గృహముక=ఒకయింటిని, తటాక 
జలప్రదీపముల్‌-తటాకజల =చెజువునీరును, ప్రదీపముల్‌=దివిటియును, పటు= పెద్దదైన, 
పుటభేదనంబుక=పట్టణమును, కాచుక=కాపాడును, అటులు=ఆ (ప్రకారము, 
(బ్రహ్మవిదుండు=(బ్రహ్మవేత్త, శివుండు=శివుండు, విద్యక=జ్ఞానముచేత, ఒక్నటి యగు౯= 
ఒక్కటేయగును, కానక=కాంబట్టి, (బ్రహ్మహవికారపుమాయః-(బ్రహ్మహ= బ్రహ్మహత్యా 
స్వరూపమైన, వికారపుమాయజ =వికారమాయచేతను, అవిద్యక=అజ్ఞానము చేతను, వారు= 
ఆ శివబ్రహ్మవిదులు, సంకటములక=కష్టములయందు, తారతమ్యములుగా౯= 
'హెచ్చుతక్కువలుగాను, ఎంచిచూడంగ£౯=యోజింపంగా, వెలుగొందుదురు= ప్రకాశించు 
చుందురు. 


తాత్పర్యము :- ఒక కడవజలమును, దీపమును ఇంటిని గాపాడును. చెబువునీరును, 
పెద్దదివిటియును ఒక పట్టణమును గాపాడును. ఆ ప్రకారమే (బ్రహ్మవేత్తయును, 
శివుండును వివేకము చేత ఒక్కటే యగును. (బ్రహ్మహత్యాస్వరూపమైన వికారపు 
మాయచేతను, అజ్ఞానముచేతను ఆ శివబ్రహ్మవిదులు కష్టసుఖములయందు తారతమ్యము 
గలవారై యుందురని తాత్పర్యము. 


అవ :- దేవతలకును, నరులకును వృత్తులచెత తారతమ్యములు వెవ్వేజుగా నుండినను 
అందటబకు ఆధారభూతమైన బ్రహ్మజ్ఞానము ఒక్కటియే యని శిష్యునకుంజెప్పుచున్నారు. 
మ॥ నరవారంబున భూపసిద్ధులక్రియ న్నారాయణాజేశు లా 

సురలం దష్టవిభూతిశక్తియుతులై శోభింతు రాలీల లీ 

నరులం దొక్కటియైన లేక సుత హీనప్రాణులై యున్నను 

ర్వర విజ్ఞానముచేత నొండె యగు సర్వప్రాణులట్లర్భకా! 44 
టీకా :- అర్భకా=పుత్రుండా, ఉర్వరక=భూమియందు, నర....క్రియకజ-నరవారంబునజ= 
మనుష్యసమూహమునందు, భూపసిద్దులక్రియక-భూప =రాజు, సిద్దుల=సిద్ధపురుషులు, 
క్రియజ=వలెను, ఆ=టప్రసిద్దులయిన, సురలందు£౯=దేవతలయందును, నారాయణాజేశులు - 
నారాయణ =విష్ణువు, అజ=(బ్రహ్మ, ఈశులు =రుద్రుండు, అష్టవిభూతిశక్తియుతులై = 
అణిమాద్యష్టవిధసామర్థ్యములతోం గూడినవారై, శోభింతురు=ప్రకాశింపుదురు, ఆ లీలలు=ఆ 


336 కైవల్యనవనీతము 


మునులు శరీరేంద్రియాదులను వ్రతోపవాసాదులచేత కృశింపంజేసి విశేషజ్ఞులై 
అణిమాద్యష్టైశ్వర్యములంబొందిరి. మలికొందటు కామ్యాకామ్యతపస్సులచేత రెంటిని 
బొందిరి. కాంబట్టి జ్ఞానముచేత ప్రత్యగభిన్న బ్ర హ్మైక్యమునకు ఆ సిద్దులు సమానములు 
కావనియు వారు పొందిన సిద్ధులు వేడుకలు, ఆడంబరములుకాని (ప్రయోజనములు 
కావనియు తాత్సర్యము. “తో అస్తి భాతి ప్రియం నామరూపం చేత్యంశపంచకమ్‌, 
ఆద్యత్రయం బ్రహ్మరూపం మాయారూపం తతో ద్వయమ్‌” “ఆత్మానాత్మవివేకం తు కృత్వా 
తిష్టతి యః పుమాజ, జటీముండీశిఖీ వాపి ముచ్యతే నాత్ర సంశయః” అనంగా ఎవందైతే 
ఆత్మానాత్మ జ్ఞానముచేత ప్రత్యగాత్మ తానని ఎజుంగుచున్నాండో వాండు యోగిగా నుండినను, 
సన్వ్యాసిగా నుండినను, గృహస్థుండుగా నుండినను, నిస్సందేహముగా ముక్తిని 
జెందుచున్నాందని భావము. అస్తి అనంగా సత్తు, భాతి అనంగా చిత్తు, ప్రియమనంగా 
ఆనందము, నామరూపములు అనాత్మ కాంబట్టి ఆత్మస్వరూపమైన అస్తిభాతి ప్రియములను 
(గ్రహించి మాయారూపమగు నామరూపములను విడువవలయునని భావము. 

అవ :- అణిమాదిసిద్దులచేతం బ్రయోజనములు లేవని తెలిసిన కొందజు జ్ఞానులు ఏల 
వానింగోరుచున్నారని శిష్యుండడుగంగా దానికి ఉత్తరము జెప్పుచున్నారు. 


శా॥ యోగజ్ఞానము ముక్తినీయం గని తద్యోగంబు చాలించి ము 

న్రాగాసక్తమనస్ములై మహిమల న్నాధింప శారీరస 

ద్భోగంబు ల్లొజంగంగ నేల యనం దా భోగించిన న్సంచిత 

త్యాగంబౌ సుత! కాన బూనుదురు తత్మామ్యక్రియ ల్సల్పంగాన్‌. 49 
టీకా :- ముజ=ముందు, యోగ=జీవేశ్వరైక్యరూపమైన, జ్ఞానము =బ్రహ్మజ్ఞానము, 
ముక్తిక౯=జీవన్య్ముక్తిని, ఈయక£=ఇచ్చుచుండంగా, కని=చూచి, తద్యోగంబు=అట్టి యోగము, 
చాలించి =విడిచి, రాగాసక్తమనస్ములై, రాగ=కోరికలయందు, ఆసక్త=కూడిన, మనస్ములై= 
అంతఃకరణములు గలవారై, మహిమలక£౯=మాహాత్యములను, సాధింప౯=సాధించుటకు 
గాను, శారీరసద్భోగంబులు -శారీర=శరీర సంబంధములైన, సత్‌=శ్రేష్టములైన, భోగంబులు 
=ఆహారనిద్రాదులు, తొజంగంగ నేలయనక౯=విడుచుటేల యని శిష్యుందడుగంగా, సుత= 
కుమారా, తాభోగించిన౯-తాక=తానైన పురుషుండు, భోగించిన౯=అనుభవించినను, 
సంచితత్యాగంబు =ప్రారబ్బరూపమైన జన్మార్జితము, త్యాగంబౌ£౯=విడుచును, కానక= 
కాంబట్టి, తత్మామ్యక్రియలు =ఆ కామనాకర్మములు, సల్పంగాక=చేయుటకుంగాను, 
పూనుదురు=కొందజు యత్నింతురు. 
తాత్పర్యము :- ముందు జీవేశ్వరైక్యరూపమైన బ్రహ్మజ్ఞానము మోక్షము నిచ్చుచుండంగా 
అట్టి యోగమును తెలిసియుండియు వ్యర్థములైన రాగాదులతో (గూడిన అంతఃకరణములు 


167 


కైవల్యనవనీతము 333 


గణుతింపంబడు నంటి రెట్లనంగ నా కామారి నర్చించి త 

త్రణతిస్తో త్రముఖాఖిల క్రియలచేం దత్సిద్దులై రెంతయున్‌. 45 
టీకా :- ధారుణియందుక=పుడమియందు, ఎందటొ=ఎందటో, అణిమాద్యష్టవిభూతు 
లందు =అణిమాది అష్టవిధసిద్దులయందు, మహనీయ ప్రాజ్ఞులై=ఒప్పిదముగల ప్రజ్ఞగలవారై, 
ఉండ౯=ఉండంగా, తన్మహత్త్వములు =ఆ ప్రభావములు, శ్రీరుద్రన్వభావంబులై 
-శ్రీ=శోభాయుక్తమైన, రుద్ర=ఈశ్వరునియొక్క స్వభావంబులై=నైజములై, గణుతింపం 
బడునంటిరి=లోకమందెన్నంబడునంటిరి, ఎట్లు=అదెట్లు, అనంగ£౯=అని యడుగంగా, 
ఆ కామారి౯=ఆ ఈశ్వరుని, తత్రణు..లచేక-తత్‌=ఆ సంబంధమైన, ప్రణతి= 
నమస్మారములు, స్తోత్ర=స్తుతులు, ముఖ=మొదలగు, అఖిల=సమస్తములైన, కియలచేః= 
పనులచేత, అర్చించి=పూజించి, ఎంతయుక=తద్దయును, తల్సిద్దులైరి =అట్టి సిద్దులు 
పొందినవారైరి. 
తాత్పర్యము :- పుడమియందెందజో అణిమాద్యష్టమహదైశ్వర్యములను పొందినవారై 
యుండగా ఆ సామర్థ్యములు సర్వప్రకాశముగల తటస్టేశ్వరునియొక్క ధర్మములై 
జగత్తునందు లెక్కింపంబడుచున్నవని యానతినిచ్చితిరి. అవి వీరికెట్లు ప్రాప్తించినవని 
యడుగంగా ఆ తట స్టేశ్వరుని అర్చించుట మొదలైన కార్యములచేత మెప్పించి ఆయనవలన 
పొందినవారైరని తాత్పర్యము. 


అవ :- ముందుండిన జ్ఞానులవలె ఇప్పుడుండెడి జ్ఞానులకు అణిమాదులు ఏల లేవని 
శిష్యుండడుగుచున్నాండు. 
చ।॥। శివగురుమూర్తి ముక్తిఘనసిద్దులు తాపసపంక్తికన్న వా 

రివలె సమస్తతాపసులు రీతిగం బొందుదురొక్కొ యట్టివా 

రవని వెలుంగం దన్మహిమ లాదిని విందుము వీరి కేల లే 

వవి యిపు డా వివేక మిది యంచు వచించితి రేల యిట్లనన్‌. 46 
టీకా :- శివగురుమూర్తి=శివస్వరూపుండవైన గురుస్వామి, అవనిక=భూమియందు, 
ముక్తిఘనసిద్దులు -ముక్తి =జీవన్ముక్తియు, ఘనసిద్దులు=అతిశయములైన అష్టసిద్ధులును, 
తాపసపంక్తికిక=తపోనిష్టగలవారికిని, అన్నక=అనినను, వారివలె౯=ఆ తపస్వులవలెనే, 
రీతిగక౯=క్రమముగా, సమస్తతాపసులు=జీవన్ముక్తులందజు, పొందుదురొక్కొ=పొందుదురా 
యేమి, అట్టివారు =అణిమాదిసిద్దులను పొందినవారు, ఆది£ఇ=ముందు, వెలుంగ౯= 
ప్రకాళశింపంగా, తన్మహిమలు=ఆ చూపినవారి ప్రభావములు, విందుము=ఆలకింపుదుము, 
ఇపుడు=ఇప్పుడు, అవి=ఆ మహిమలు, వీరికిః=ఈ కాలమందలి బ్రహ్మజ్ఞానులకు, 
ఏలలేవు=ఎందుకులేవు, ఆ వివేకము=ఆ పెద్దలు పొందిన జ్ఞానమే, ఇదియంచుః= 


334 కైవల్యనవనీతము 


ఇపుడుండువారు పొందినదని, ఏల=ఎందుకు, వచించితిరి= వక్కాణించితిరి, ఇట్లనక౯= 
ఇట్లని చెప్పంగా, ముందరికన్వయము. 
తాత్పర్యము :- గురుస్వామీ! భూమియందు జీవన్ముక్తియు అణిమాద్యష్టసిద్దులును 
తపోమహిమగలవారలకు లభించునని చెప్పిన పక్షమున వారివలెనే యీ జీవన్ముక్తులు 
పొందుదురాయేమి? ఆ యణిమాదిసిద్దులను పొందినవారిని వినియున్నాముగాని 
యిపుడుండెడి యీ బ్రహ్మజ్ఞానులయందు ఆ సిద్ధులు కనంబడవే, ఏల అట్టి జ్ఞానమే 
ఇప్పుడుండెడివారు పొందినదని వక్కాణించితిరని తాత్పర్యము. 
అవ :- శిష్యుండడిగిన ఆ (ప్రశ్నకు ఉత్తరము చెప్పుచున్నారు. 
మ॥ కామ్యాకామ్యములం దపం బుభయమై కన్పట్టు నందొండు ప్రా 

కామ్యాద్యష్టక మిచ్చు వేజొకటి సత్మైవల్య మొందించు ము 

నౌమ్యగ్రామణి రెండు నొండు మదికిష్టంబైన సాధించి త 

ద్భామ్యాభామ్యఫలంబు లొందుదురు మద్భావంబిదే పుత్రకా. 47 
టీకా :- పుత్రకా=కుమారా!, తపంబు=తపస్సు, కామ్యాకామ్యములక=కామనాతపమని 
నిష్మామనాతపమని, ఉభయమై=రెండువిధములు గలదై, కన్సట్టు౯=చూపట్టును, అందు౯= 
ఆ రెంటిలోపల, ఒండు=ఒక తపస్సు ప్రాకామ్యాద్యష్టకము=ప్రాకామ్యము మొదలగు 
నెనిమిదిసిద్దులను, ఇచ్చుక=ఒసంగును, వేటౌకటి =మటియొకటియైన నిష్మామనాతపము, 
సత్‌= శ్రేష్టమైన, కైవల్యము=మోక్షమును, పొందించు౯=పొందులాగునంజేయును, 
మదికిష్టంబైన=మనస్సునకిష్టమైన, రెండుజారెంటిని, ఒండుక=ఒకటిని, సాధించి= 
(తపస్సులచే) సాధించి, తద్భా...దురు-తత్‌=అట్టి, (భ్రామ్య= భ్రమతోంగూడిన సిద్ధియొక్కగాని, 
అభ్రామ్య=భ్రమరహితమైన మోక్షముయొక్కగాని, ఫలంబులు =ఫలములు, ఒందుదురు 
=చెందుదురు, మద్భావంబు=నా యభిప్రాయము, ఇదే=ఇదియని తెలిసికొనుము. 
తాత్పర్యము :- కుమారా! శీతవాతోష్టములకు సహించుకొని చేయునట్టి తపము తన 
యిష్టములనుంగూర్చి చేయునదియును, ఈశ్వరార్పణబుద్ధిచేతం జేయునదియును అని 
రెండు విధములగును. అందొకటి ఈశ్వరుని సగుణోపాస్తిచేత నారాధించుటవలన 
అణిమాద్య ఫ్టై శ్వర్యములనిచ్చును. వేజొకటి ఒక కోరికయులేక ఆ ఈశ్వరుని 
అపరోక్షజ్ఞానముచేత నిర్గుణునిగా ఉపాసించినవారికి మోక్షము గలుగంజేయును. 
మంచివివేకము కలిగినవారిలో శ్రేష్టుండవైన శిష్యుండా? ముందుండిన బుషులలో 
కొందజు కామనాతపస్సు, నిష్మామనాతపస్సు అను రెంటిని మజికొందజు కేవల 
కామనాతపస్సు మాత్రమును, మతీకొందబు నిష్మామనాతపస్సు మాత్రమును, వారివారి 
మనస్సుల కిష్టమైనటులు చేసి భ్రమతో (గూడిన అల్ప్బఐశ్వర్యములను భ్రమరహితమైన 


168 


కైవల్యనవనీతము 335 


పునరావృత్తిలేని కేవల మోక్షఫలమును పొందిరి. నాయభిప్రాయంబిదియని తెలిసికొనుమని 
తాత్పర్యము. ఒందుదురు అను తద్ధర్మార్థకాల క్రియాపదప్రయోగముచేత ఈ కాలమందును, 
ఇంకమీంద రాంబోయెడి కాలమందును ఈ ప్రకారమే పొందుచుందురు అని భావము. 
“శు॥ యథామృతేన తృప్తస్య పయసా కిం ప్రయోజనమ్‌, ఏవం స్వాత్మానం జ్ఞాత్వా 
వేదైః కిం ప్రయోజనం భవతి, వేదశాస్త్రపురాణాని పదపాంసుమివ త్యజేత్‌” అనంగా 
అమృతపానము చేసి తనివింజెందినవానికి నీళ్లతో నక్కణలేని విధమున బ్రహ్మజ్ఞానమును 
చెందినవానికి వేదముతో నక్కజలేని చందమున భ్రమతో గూడిన అష్టమహాసిద్దులు 
మొదలయిన అల్పబశ్వర్యములు (బ్రహ్మవేత్తలకు ఎందుకని భావము. “తైగుణ్యవిషయా 
వేదా నిస్తైగుణ్యో భవార్డుని” అని భగవద్గీత. అనంగా టత్రిగుణములతో ంగూడినవి 
విషయాదులు త్రిగుణరహితమైనవి వేదములు గనుక నిర్విషయాసక్తిగల బ్రహ్మవేత్తలకు 
తిగుణసంబంధములగు కోరికలు ఉండవని భావము. 
అవ :- అణిమాదిసిద్దులు ప్రత్యగభిన్న బ్ర హ్మైక్యమునకు అనావశ్యకములని నిరూపించు 
చున్నారు. 
మ బలివైదేహభగీరథాదులు చిదభ్యాసంబున న్సుక్తి ను 

జ్వలకామ్యక్రియలం గృశించి మహిమ ల్సర్వజ్ఞులై మౌను ల 

న్యులు తన్నిష్టల రెంటినిం గనిరి చిద్యోగాప్తి కా సిద్దు లె 

ట్టుల నీడౌను వినోదమాత్రములె యాటోపంబె తా మొందినన్‌. 48 
టీకా :- బలి....దులు-బలి=బలిచక్రవర్తియు, వైదేహ=జనకమహారాజు, భగీరథ =భగీరథ 
మహారాజు, ఆదులు=వీరు మొదలగు రాజర్షులు, చిదభ్యాసంబునక-చిత్‌= అపరోక్ష 
సాక్షాత్మార బ్రహ్మజ్ఞానముయొక్క అభ్యాసంబునక=ఎడతెగని యలవాటుచేత, ముక్తి౯= 
జీవన్ముక్తిని, మౌనులు=మునులు, కామ్యక్రియలక=కామనాతపస్సులచేత, కృశించి= 
కృభ్రచాంద్రాయణ నిత్యనైమిత్తిక వ్రతోపవాసాదులచేత బడలికనొంది, సర్వజ్ఞులై= విశేషజ్ఞులై, 
మహిమల్‌ =అణిమాద్య ప్టైశ్వర్యప్రభావములను, అన్యులు =మటికొందటు, తన్నిష్టల=౯=ఆ 
కామ్యాకామ్యతపములచెత, రెంటిని౯=ఆ రెంటిని, కనిరి=కాంచిరి, చిద్యోగాప్తికి౯-చిత్‌= 
జ్ఞానముచేత, యోగ=ప్రత్యగభిన్న బ్ర హ్మైక్యముయొక్క ఆప్తికి౯=ప్రాప్తికి, ఆ సిద్దులు= 
యణిమాదిసిద్ధులు, ఎట్టులక=ఏ ప్రకారముగాను, ఈడౌను=జతయగును, వినోద 
మాత్రములె=వేడుకలకొజకే (అగును), తాము=ఆ కామ్యపరులు, పొందిన౯=ఆ సిద్దులను 
పొందినను, ఆటోపంబె=ఆడంబరమే (అగును). 
తాత్పర్యము :- బలిచక్రవర్తి, జనకమహారాజు, భగీరథమహారాజు మొదలగు రాజర్నులు 
బ్రహ్మజ్ఞానమందు ఎడతెగని యలవాటుచేత జీవ విదేహముక్తులం బొందిరి. కొందజు 


340 కైవల్యనవనీతము 


చేలమీంది భమవదలి తన ఇరవునందే స్థిరముగ నుండును. ఈ విధముననే మనస్సును, 
కర్మ, భక్తి, జ్ఞాన, వైరాగ్యములచేత పరిపక్వ పజచవలయునని వేదాంతసారాంశము. 
అవ :- ఆచార్యులు శిష్యునకు నిత్యనైమిత్తికాది క్రియలకును ఆత్మజ్ఞానమునకును 
వేదములో జెప్పిన ఇరుతెజింగుల గుణించి కలిగెడి సందేహము నివృత్తి చేయుచున్నారు. 
మ॥ నిజమై దుర్గతి చెందం బాపుల కిల న్నిత్యవ్రతేష్టన్నదా 

నజపాదిక్రియల న్గొలంగు నను నామ్నాయం బసత్యంబకో 

సుజనస్తుత్య! నిజాత్మచిచ్చుచి దహించు బూర్వహీనార్జిత 

వృజినారబ్ధమహావనం బనెడు తద్వేదంబు నిక్కంబె యౌ. 53 
టీకా :- సుజనస్తుత్య=సత్స్పురుషులచేత స్తోత్రము చేయందగిన శిష్యుందా, ఇలక=భూమి 
యందు, పాపులకు£=(క్రూరస్వభావముగల) పాపాత్ములకు, దుర్గతి=నరకము, నిజమై = 
యథార్థమై, చెంద౯ =చెందంగా, నిత్య... యల£-నిత్య =(నిరంతరము చేయందగిన 
స్నానసంధ్యాది) నిత్యకర్మములును, 'వ్రత=(నైమిత్తికము మొదలైన ఏకాదశ్యాది) 
మహావ్రతములును, ఇష్ట =దర్శపౌర్ణమాస ప్రతిపదస్థాళీపాకేష్టులును, అన్నదాన = 
అన్నదానములును, జప=గాయత్ర్యాది జపములును, ఆది=మొదలగు, క్రియల౯౬= 
సత్రియల చేతను, తొలంగునను=పోవునని చెప్పు, ఆమ్నాయంబు=వేదము, అసత్యంబకో= 
అబద్ధమా (నిజమే యగుననుట) నిజ=స్వకీయమైన, ఆత్మచిచ్చుచి=ఆత్మజ్ఞాన మనెడు 
అగ్ని పూర్వహీనార్జితవృజినారబ్బ మహావనంబు-పూర్వ=ముందటి, హీన= హీనములైన 
జన్మములచేత, ఆర్జిత =సంపాదింపంబడిన, వృజిన =పాపముతోంగూడిన, ఆరబ్ధ= 
ప్రారబ్ధమనెడి, మహత్‌=అధికమైన, వనంబుక౯=అడవిని, దహించుక=కాల్భును, అనెడు= 
అని చెప్పెడి, తద్వేదంబు=ఆ వేదము, నిక్కంబె యౌ£౯=(ఆ ప్రకారమే) యథార్థమగును. 
తాత్పర్యము :- మంచి వివేకముగలిగిన శిష్యుండా? అవనియందు పాపాత్ములగువారికి 
రౌరవాదినరకవాసము నిత్యనైమిత్తిక వ్రతోపవాసాది క్రియలచేతం బోవునని చెప్పిన 
వేదవాక్యము అసత్యముకాదు. ఆత్మజ్ఞానమనెడి అగ్నిముందు హీనజన్మములెత్తి 
సంపాదింపంబడి పాపముతో (గూడిన ప్రారబ్ధమనెడి గొప్ప అడవిని కాల్చునని చెప్పిన 
ఆ వేదవాక్యము సత్యమేయగునని తాత్పర్యము. 


అవ :- సంచితమును చెటిపెడి జ్ఞానముండంగా కర్మమార్గము నపేక్షించుటేల యని 
శిష్యుండడుగుచున్నాండు. 
ఉ॥ మన్మన మాత్మగేహమున మానక నిల్చు గురూగ్రమూర్తి యీ 
జన్మ కుజాంఘ్రిం దుంపం బటుశక్తుండ వీవె భవన్మహోక్తిచే 


169 


కైవల్యనవనీతము 337 


గలవారై దానిని విడిచి శరీరేంద్రియ ప్రయాసములతోంగూడి ఆహారనిద్రలు మాని, 
యుండుట యేలయని శిష్యుండడుగంగా ఆచార్యులు ఓ శిష్యుండా! జన్మాంతర 
సంచితకర్మానుభవము అనుభవించినంగాని తీరదు. కాంబట్టి ఆ కామనాక్రియలను 
గుతించి కొందజు ప్రయత్నపడుదురని తాత్పర్యము. 


అవ :- సందేహమునుంబోంగొట్టిన యాచార్యులను శిష్యుడు భక్తివలన విశేషము 
స్తుతించుచున్నాండు. 
మ॥ సకలోపాయసమస్తవేదవిధుల న్స్వాంతస్థిర ప్రాప్తికై 

యకలంకార్థ మను(గ్రహించిన మదీయాచార్య! భ్రాంతు ల్దైగ 

నృకటజ్ఞానము గంటి దుమ్ము తుడువ౯ బల్మాజు భాసిల్లు స 

న్ముకురంబట్లు భవన్మహోక్ష్యమృత మామోదంబగు న్లోలినన్‌. 50 
టీకా :- సకలో.. విధులక౯-సకల=సమస్తములైన, ఉపాయ =తర్మములచేత, సమస్తవేద 
విధుల£-సమస్త =అనేకములైన, వేద =బుగ్యజుస్సామాథర్వణములయందలి, విధుల౯= 
విధానములచే, స్వాంత=నా మనస్సుయొక్క స్థిర=స్థైర్యముయొక్క, ప్రాప్తికై=-పొందుటకై, 
అకలంకార్థము =నిష్మళంకమైన పరబ్రహ్మజ్ఞానమును, అనుగ్రహించిన =కటాక్షించిన, 
మదీయాచార్య=మద్దురుస్వామి, భ్రాంతులు =జీవేశ్వర జగద్భమలు, తెగక=వీడునటులు, 
ప్రకటజ్ఞానము -ప్రకట = ప్రసిద్ధమైన, జ్ఞానముక=నిర్మల జ్ఞానమును, కంటి౯=పొందితిని, 
పల్మాటు=మాటి మాటి కిని, దుమ్ముతుడువ౯-దుమ్ము=ధూళి, తుడువక=తుడువంగా, 
భాసిల్లు=ప్రకాశించు, సన్ముకురంబట్లు=శుద్ధమైన యద్దమువలె, భవన్మహోక్ష్యమృతము, 
భవత్‌=నీయొక్క మహాక్తి=జీవబ్ర హ్మైక్యరూపమైన మహావాక్యార్థములనెడి, అమృతము= 
అమృతమును, క్రోలిన౯=పానము చేయుచుండిన, ఆమోదంబగు౯=ఆనందము కలుగును. 
తాత్పర్యము :- సమస్తములైన తర్మయుక్తులచేతను వేదవిదులచేతను నాయొక్క చిత్త 
స్థెర్యముకొబికు నిష్మళంకమైన పరబ్రహ్మజ్ఞానమును ఉపదేశించితిరి. గురుస్వామీ! 
నాయందు బహుకాలముగా నుండిన జీవేశ్వరజగద్భమలు మూండును వీడెను. నిర్మలమైన 
విజ్ఞానమును పొందితిని. నిర్మలమగు అద్దమైనను అప్పుడప్పుడు దానియందు తగిలిన 
దుమ్మును తుడిచినను గదా ప్రకాశించును. అటువలెనే మీయొక్క ఉపదేశమహావాక్యార్థ 
మనెడి యమృతమును పానము చేయచేయ ఆనందము కలుగుచుండునని తాత్సర్యము. 
అవ :- ప్రథమసృష్టియిన జీవేశ్వర జగద్వ్యవహారములు ప్రారబ్దమని తెలిసికొనిన 
శిష్యుడు దానికి కారణమైన జగత్సృష్టియందు పొందియున్న ప్రారబ్బసంచితము అనుభవింప 
వలెననియు జ్ఞానాగ్నిచే నశించుననియు అను రెండు విధముల వేదము పల్ముచున్నందున 
వానిలో యథార్థమేదియని శిష్యుండడుగుచున్నాండు. 


ees) కైవల్యనవనీతము 


మ॥ కపటోక్తుల్‌ (శ్రుతి పల్మునే యెవరికి న్మర్గానుబంధంబు లీ 

విపుల న్ఫుక్తములైనం గాక చెడునా విజ్ఞానదావాగ్ని శు 

షృపలాశంబులమాడ్కి నేర్చు నని పల్క నైంట మచ్చిత్తము 

చ్చపలంబందె నిజంబు దెల్పు మెద నిస్సందేహము న్లెందంగన్‌, 51 
టీకా :- శ్రుతి=వేదము, కపటోక్తుల్‌=వంచకములైన పలుకులు, పల్మునే=వచించునా, 
ఎవరికి౯=ఎంతవారికిని, కర్మానుబంధంబులు =కర్మప్రతిబంధములు, ఈ విపుల౯=ఈ 
భూమి యందు, భుక్తములైనంగాక =అనుభవింపకగాని, చెడునా=నశింపవు, ఆ విజ్ఞాన 
దావాగ్నిక= జ్ఞానమనెడి కార్చిచ్చునందు, శుష్మపలాశంబులమాడ్మి౯=ఎండుటాకుల రీతిని, 
ఏర్చుక=కాల్బును, అని పల్మక=అని పల్మంగాను, రెంట౯=ఈ రెండువిధములైన 
వాక్యములచేతను, మచ్చిత్తము=నా మనస్సు, ఉచ్చపలంబు =అతిచపలభావమును, 
అందె౯=పొందెను, ఎదక౯=మనస్సునందు, నిస్సందేహముక=అనుమానములేకుండుటను, 
చెందగ౯=పొందుటకు (గాను, తెల్పుము=ఆనతిమ్ము. 
తాత్సర్యము :- వేదము వంచకములైన మాటలు వచించునా? యెంతవారికిని జన్మాంతర 
మందార్జింపంబడిన కర్మప్రతిబంధములు ఈ భూమియందుపుట్టి అనుభవింపక గాని 
తీరవనియొకచోటను, ఆచార్య సన్నిధానమందు వేదాంతశ్రవణము చేయగాం గలిగిన 
బ్రహ్మజ్ఞానమందు కార్చిచ్చునందు ఎండుటాకుల కాలునటులు ఆ ప్రతిబంధములును 
కాలునని మజియొకచోటను ఈ ప్రకారము రెండువిధములుగా వేదము వాక్రుచ్చుటవలన 
నా యుల్లము తల్లడిల్లుచున్నది గాన యీ సందేహము తీరునటులు దెలియంజేయవలయు 
నని తాత్పర్యము. 
అవ :- వేదము త్రివిధకాండములచే పూర్వపక్ష సిద్ధాంతములం దెల్పునని ఆచార్యులు 
శిష్యునకు దృష్టాంతపూర్వకముగాం జెప్పుచున్నారు. 

మ॥ అరయ న్లీవులు తద్ద్గుణ క్రియ లసంఖ్యాతంబు లౌ వారి హృ 

త్పరిపాకంబు లెటింగి పోవ మము బుష్పంబై ఫలం బిచ్చు నా 

సరణి న్వేదము కర్మభక్తివిలసత్సంవిత్రకాండంబుల 

న్థరణి న్వెల్లుచుం బూర్వపక్షముల సిద్ధాంతంబులం దెల్పెడిన్‌. ర్‌2 
టీకా :- ధరణి౯=భూమియందు, అరయజ=విచారింపంగా, జీవులు=ప్రాణులు, తద్దుణ 
(క్రియలు-తత్‌=ఆ జీవులయొక్క గుణ=గుణములును, క్రియలు =వనులును, 
అసంఖ్యాతంబులు =లెక్కలేనివి, బె£ఐ=అవును, వారి హృత్పరిపాకంబులు -వారి =ఆ 
జీవులయొక్క హృత్‌ =హృదయములయొక్క పరిపాకంబులు =పరిపక్వములును, 
ఎటింగి=తెలిసికొని, మము౯=మమ్ము, ప్రోవక౯=రక్షించుటకుగాను, పుష్పంబై=(తొలుత) 


1/0 


కైవల్యనవనీతము 339 


పువ్వుపూచి, ఫలంబు=ప్రయోజనము, ఇచ్చుక=ఒసంగునట్టి, ఆ సరణి౯=ఆ రీతిని, 
వేదము=ఆమ్నాయము, కర్మ. డంబులక-కర్మ=కర్మకాండము, భక్తి=భక్తికాండము, విలసత్‌= 
ఒప్పుచుండెడి, సంవిత్రకాండంబులక=జ్ఞానకాండమును, (అను త్రివిధకాందములచేత) 
వెల్లుచు౯=ప్రకాశింపుచును, పూర్వపక్షముల౯=పూర్వపక్షములను, సిద్దాంతంబులక = 
సిద్ధాంతములను, తెల్పెడిక=తెలియంజేసెడిని. 

తాత్పర్యము :- భూమియందు విచారింపంగా జీవుల గుణములును, పనులును లెక్కలేని 
వగును. ఆ జీవుల హృదయములయొక్క పరిపక్వముల నెటింగి ఆస్తికులైన మమ్ము 
రక్షించుటకుంగాను ముందుగాం బువ్వపూచి పిదప కాయయైై ఆ వెనుక ఫలమునిచ్చునటులు 
వేదము కర్శకాండము, భక్తికాండము, జ్ఞానకాండము అనెడి త్రివిధకాండములచేత 
ప్రకాశించుచు పూర్వపక్ష సిద్దాంతములచేతం దెలియంజేయునని తాత్పర్యము. అనంగా 
వేదము చెప్పెడి చొప్పున కర్మకాండమును అనుష్టించి క్రమముగ శ్రద్ధగ జరుపుచు రాం 
గా సత్త్వస్వరూపమునందు భక్తి కుదురుచున్నది. ఆ భక్తి శ్రద్ధలచేత తన ఇష్టదేవతను 
నానాంట నెడతెగని ధ్యానము చేయంగాం జేయంగా మనస్సు నెక్కడ నిలిపితే అక్కడ 
నిలుచును. అప్పుడు కర్మంబుల నెల్ల నిష్మామనాపరముగ అనంగా ఈశ్వరార్చణముగాం 
జేయుచు రాంగా చిత్తము పరిపక్వమగును. ఆ చిత్తము పరిపక్వముకాంగానే “యద్రహ్మణి 
పరే సాక్షాత్సర్వకర్మ సమర్పణమ్‌, మనోవాక్తనుభిః పార్థ! క్రియాద్వైతం తదుచ్యతే” అను 
శ్లోక ప్రమాణముచొప్పున సుప్తేరుత్ణాయ సుప్త్యంతము తన యావదింద్రియ క్రియలును 
బ్రహ్మారణముగా భావించును. అట్టివారికి “శ్లో! కర్మణాం పరిణామిత్వా 
దావిరించ్యాదమంగళమ్‌, అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్‌॥” అను రీతిని 
బ్రహ్మలోక తృణీకారంబు పుట్టుచున్నది. దీనినే వైరాగ్యమందురు. ఆ వైరాగ్యము కలవాని 
మనస్సును దేనియందు నిలిపినను, “చంచలం హి మనః కృష్ణ ప్రమాధిబలవద్దఢమ్‌, 
తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్మరమ్‌, అబ్ధిపానాదవిహతః సుమేరూన్మూలనా 
దపి, అవివర్వాననాత్సాధో విదుషశ్చిత్తనిగహఃి” అను ప్రమాణశ్లోకంబుల రీతిని చలనము 
లేక నిలుచును. అందులకు దృష్టాంతము మనస్సు పాజుగొడ్డువంటిది. అట్టి పశువెల్లప్పుడు 
చేలలోంబడి మేయుచుండును. దానిని పట్టుట కడు ప్రయాసము కాంబట్టి దానిని 
దిన్నగం బట్టుకొని వచ్చి ఇంటిలో గట్టి పెట్టి కసవు వేసినను ఆ కసవును ఆఘ్రాణించి 
చేనిమీందనే చింతగానుండును. ఈ ప్రకారము కట్టిపెట్టిన తర్వాత దానిని వదలిరేని 
మటిల నా పైరును గూర్చి పోవును. తిరుగా మునుపటివలెనే పట్టుకొనివచ్చి తవుడు, 
కసవు మొదలగువానిని వేసిరేని కొంతసేపు వానిని తిని మజిల నా చేనినే ధ్యానము 
చేయుచుండును. కొంతకాల మీ తీరున కనుపెట్టి యుండి పట్టుకొనివచ్చి కట్టివేయుచు 
రానురాను ఇంట తినమటణిగి వెలుపలికి దోలినప్పటికిని మజిల నింటికే వచ్చును. 


344 కైవల్యనవనీతము 


తాత్పర్యము :- శివజీవవ్యవహారములు రెండయియుండును. ఆ రెంటిలో 
శివవ్యవహారములు ఆకాశాది పంచభూతములు భౌతికములైన బ్రహ్మాది పిపీలికము 
వబకును, తృణము మొదలు మహామేరుపర్యంతమును ఈశ్వరకార్యమగును. జీవవ్యవహార 
మనంగా అహంకారము మొదలగు సర్వద్వంద్వములు జీవకార్యములని ముందే చెప్పం 
బడెను. కాంబట్టి శివకార్యములు జీవకార్యములు కావు. జీవకార్యములు శివకార్యములు 
గావని తాత్పర్యము. ఇందులకు దృష్టాంతములు. ఘటోత్పత్తికి ఉపాదానకారణము మృత్తిక 
నిమిత్తకారణము కులాలవ్యాపారము మృత్తికకు కులాలవ్యాపారమువలన కార్యమందు 
విచిత్రము కలుగురీతిని దార్‌ ష్టాంతికమున శరీరము నిమిత్తకారణమైన కర్మతోంగూడికొనిన 
పంచీకృత పంచమహాభూతంబుల వలనం బుట్టుచున్నది. కనుక “న భూతపంచకాన్నాపి 
కర్మణః కేవలాదపి, ఉభాభ్యాం మిళితాభ్యాం తచ్చరీరముపజాయతే, తచ్చరీరానవాప్తిశ్చ 
జ్ఞానాదేవ చ నాన్యతః, అతస్సర్వప్రయత్నేన జ్ఞానాభ్యాసరతో భవేత్‌” అను వ్‌ ఎ్రక్వర్ణముల 
చొప్పున నెవండు ఈశ్వరసృష్టంబగు పంచమహాభూతంబులును కార్యంబగు భౌతిక 
ప్రపంచంబును స్టాయిగానుండినను, “సమష్టివ్యష్టిరూపాయ స్మృతజాడ్యాదిలక్షణమ్‌, 
జీవేశయోరుపాధిశ్చ నాత్మాసమ్యగ్వివేచితః, మయి జీవత్వమీశత్వం కల్పితం వస్తుతో నహి, 
ఇతి యస్తు న జానాతి స ముకో నాత్ర సంశయః” అను రీతిని ఈశ్వరునికిని జీవునికిని 
విరుద్ధ్దాంశములయిన సర్వజ్ఞత్వ కించిద్‌జ్ఞత్వాదులను వదలి ఆత్మ నేనను నిశ్చయజ్ఞానము 
కలవానికి ముక్తి సాధ్యమని భావము. 


అవ :- ఈశ్వర కార్యములు ఇవి యనియు, అవి నశించుట వలన కలిగెడి ఫలాఫలములివి 
యనియు తెలియంజేయుచున్నారు. 


చ॥ కమలభవాద్యశేషలయకాలముల నివజీవకృత్యముల్‌ 

సమముగ డిందిన న్చిదప జన్మము లొందవె తల్లయావధిః 

బ్రమథపతిక్రియల్‌ చెడక భాసిలు వేళల జీవకృత్యముల్‌ 

క్రమముగం దెల్విచేం జెడినం గారె విముక్తు లెజుంగు మీ సృతుల్‌. 58 
టీకా :- కమల... ముల£-కమలభవ =బ్రహ్మదేవుండే, ఆది=మొదలుగాంగల, అశేష= 
సమస్తమైనవారియొక్క లయకాలములక=నిర్యాణకాలములయందు, శివజీవకృత్యముల్‌- 
శివ=తట స్థేశ్వరునియొక్క జీవ=జీవులయొక్క కృత్యములు= కార్యములు, సమముగక= 
సమానముగ, డిందిన౯=నశించినను, పిదప౯=పిమ్మట, జన్మములు =పుట్టుకలు, 
ఒందవె=పొందవా (అనంగా పొందుననుట) తల్లయావధి౯=ఆ ప్రళభయకాలముయొక్క 
నాశములయందును, (అనంగా జగత్తునందు) ప్రమథపతిక్రియలు= తటస్టేశ్వరునియొక్క 
పనులు, చెడక=నశింపక, భాసిలు వేళల౯=(ప్రకాశించు కాలముల యందు, జీవకృత్యములు 


కైవల్యనవనీతము 341 


నున్మనిం గంటి నేల కడు నూర్జితులైన నరాసురామరు 

ల్పన్మయనిష్ట మాని పడిచత్తురు కర్మపుపాడునూతిలోన్‌, ర్‌4 
టీకా :- మన్మనము=నా మనస్సు, ఆత్మగేహమునక౯-ఆత్మ=స్వకీయమైన, గేహమున౬= 
ఇంటియందు, (అనంగా దేవాలయమనుట) మానక =విడువక, నిల్చు=వసించెడి, 
గురూ(గమూర్తి=గురుశివమూర్తి, ఈ జన్మకుజాం(ఫ్రి£-ఈజన్మ=ఈ జన్మమనెడు, 
కుజ=వృక్షముయొక్క అం(ఘి౯=(కుంకటి) వేరును, తుంప£౯=ఖండించుటకు, పటుశక్తుం 
డవు=మంచిసామర్థ్యము గలవాండవు, ఈవే=నీవే, భవన్మహోక్తిచే౯-భవత్‌=నీయొక్క, 
మహత్‌=గొప్పదగు, ఉక్తిచే౯=వాక్కుచేత, ఉన్మనింగంటి క-ఉన్మనిక =తుర్యాతీతావస్థ్టయందు 
తోంచెడి పరబ్రహ్మవస్తువును, కంటి౯=పొందితిని, కడుక=మిక్కిలి, ఊర్జితులైన=సమస్త 
విషయములయందు సామర్థ్యముగలవారైన, నర=మనుష్యులు, అసుర =దైత్యులు, 
అమరులు=దేవతలు, సన్మయనిష్ట మాని=పరబ్రహ్మ నిష్టను విడిచి, కర్మపుపాడునూతిలోక౯= 
కర్మమయమైన పాడుబావిలో, ఏల=ఎందుకు, పడిచత్తురు =కూలి నశించెదరు. 
తాత్పర్యము :- నా యుల్లమనెడి దేవాలయమందు నివసించిన గురులింగమూర్తీ! సృష్టి 
మొదలుకొనివచ్చిన ఈ నా పుట్టుకయనెడి చెట్టుయొక్క నడిమి వేరును త్రుంచుటయందు 
గొప్ప సామర్ధ్యముగలవాండవు నీవే కాంబట్టి మీరుపదేశించిన జీవబ్ర హ్మైక్యవస్తురూపమును 
కనుంగొంటిని. ఇట్లుండంగా తెలిసికొనంగ సామర్ధ్యముగలవారైన దేవతలు, అసురులు, 
మనుష్యులు మొదలగువారు అజ్ఞానమునకు వేజుగాని కర్మమనెడి పాడుబావిలో వ్యర్థముగా 
పడి కూలుచున్నారే యేలయని శిష్యుందడిగెనని తాత్పర్యము. 
అవ :- ఆ (ప్రశ్నకు ఉత్తరము చెప్పుచున్నారు. 

మ వితతాంతర్ముఖు లొందంజాలుదురు సంవిత్పూర్దతోషంబు వి 

స్తత నేత్రంబులు గల్లి పాంథు లవటత్రేణి నృరాగ్దృష్టిచేం 

బతితుల్లారె కుమార! యా పగిది బాపం బిచ్చు జన్మాబ్ధిలో 

హితకామ్యక్రియల న్మెలంగుదురు ధీహీను ల్పహిర్వక్తులై॥ ర్‌ర్‌ 
టీకా :- కుమార=పుత్రా, వితతాంతర్ముఖులు-వితత =అతిశయమైన, అంతర్ముఖులు= 
అంతర్జృష్టి గల బ్రహ్మజ్ఞానులు, సంవిత్పూర్ణ్దతోషంబుక -సంవిత్‌ =జ్ఞానముచేత పూర్ణ= 
పరిపూర్ణమైన, తోషంబు౯=ఆనందమును, ఒందంజాలుదురు=పొందుదురు, పాంథులు= 
దారినడుచువారు, విస్తృతనేత్రంబులు =విశాలమైన కన్నులుగల్లి, పరాగ్ధృష్టిచే౯ =ఇంకొక 
దానిమీందపోయిన దృష్టిచేత, అవట్రేణి౯=పల్లములయందు, పతితుల్లారె=పడరా, ఆ 
పగిది౯=ఆ రీతిగా, ధీహీనులు=జ్ఞానశూన్యులు, బహిర్వక్తులై=జగద్వ్యాపారదృష్టిగలవారై, 
పాపంబిచ్చు జన్మాబ్టిలోక =పాపములనిచ్చెడి జన్మసముద్రములయందు, హిత=తమ 
కిష్టములైన, కామ్యక్రియలక=కామనాకర్మ్శములచే, మెలంగుదురు=సంచరింతురు. 


342 కైవల్యనవనీతము 


తాత్పర్యము :- ఓ ప్రియమైన శిష్యుండా? అతిశయమైన యంతర్జృష్టిగల బ్రహ్మజ్ఞానులు 
అవ రోక్షజ్ఞానముచేత అఖండాకారమైన పర[బహ్మోనందమును పొందుదురు. 
దారినడచువారు విశాలములైన కన్నులుగలవారైనను దృష్టిపరాజ్ముఖమైన యెడల 
పల్లములలో పడుదురు. అటువలెనే జ్ఞానశూన్యులైనవారు జగద్వ్యాపారదృష్టిగలవారైనను 
కర్మాసక్తులై పాపములను గలుగంజేసెడు జన్మసముద్రములో పడుదురని తాత్పర్యము. 
“శ్లో కురుతే గంగాసాగరగమనం వ్రతపరిపాలనమథవా దానమ్‌, జ్ఞానవిహీనస్సర్వమతేన 
ముక్తిర్న భవతి జన్మశతేన” అను ప్రమాణము చొప్పున తీర్జాటనము, వ్రతములు, దానము, 
యజ్ఞము, తపస్సులోనుగాంగల కర్మములెల్ల సలిపినను జ్ఞానము లేకుండినయెడల నూటు 
జన్మములకైన ముక్తి లేదు గనుక జన్మములను కలిగించెడి కామనాకర్మములను అ పేక్షింపక 
“శ్లో నివృత్తిం కర్మ సేవేత ప్రవృత్తిం మత్సరస్వజేక్‌, జిజ్ఞాసాయాం సంప్రవృత్తో నాద్రియేత్మర్మ 
చోదనామ్‌” అనెడి శాస్తమునుంబట్టి ప్రవృత్తిమార్గమును వదలి నివృత్తిమార్గమును 
అవలంబించి (బ్రహ్మవిచారము చేయుచు “వ్యవహృతయే వికల్ప ఇషితఃి అను రీతిని 
వ్యవహారమునకుంగూడ బ్రహ్మవిచారమని అర్థమగుచున్నది గనుక “బ్రహ్మణోన్యన్న కించన” 
అను వేదప్రమాణముగైకొని సర్వేంద్రియవ్యవహారములు బ్రహ్మవిచారమే యని తెలిసికొని 
“తత్కృతేన గుణేనదోషేణ వా అణుమాత్రేణాపి న సంబధ్యతే” అనునట్లు ఆరూఢజ్ఞానము 
కలవాండే ముక్తుండని భావము. 

అవ :- జీవకృత్యమిది ఈశ్వరకృత్యమిదియని తెలిపెడి కొకు జీవుండు బహిర్ముఖ మగుట 
ఈశ్వరుండు చేయు కార్యమే కాని జీవుండు చేసేది ఏమియున్నది అనుటకుత్తరము. 


మ॥ శివకృత్యం బొగిం గాదె ద్వంద్వచయ మీ జీవాళి కాజోకం జ 

ల్ప వశంబే యతిచంద్ర! దాని వనిన న్చాపంబు గాదే తగ 

న్వివరం బెమ్మెయిం దెల్పు మివ్విధ మన న్వేదప్రమాణార్థమా 

ర్లవిధి న్చాసిన జాల్ము లందురు భ్రమ న్లర్మాహిచే దష్టులై. 56 
టీకా :- యతిచంద్ర=మునినాథా, ద్వంద్వచయము=మంచిచెడుగులు మొదలయిన 
సకలద్వంద్వ సముదాయము, ఒగిక=క్రమముగా, శివకృత్యంబుగాదె =ఈశ్వరకార్యము 
గాదా, ఈ జీవాళికిక=ఈ జీవసమూహమునకు, ఆజోక£౯=ఆ విధముగా, చల్బ్పః= 
చేయుటకు, వశంబే=శక్యమా, దానివనిన౯=ఆ జీవాళివనిన, పాపంబుగాదే= పాపంబు 
గాదా, తగక=లెస్సగా, ఎమ్మెయిక=ఎట్లైనను, తెల్పుము =తెలియంజేయుము, ఇవ్విధము=ఈ 
ప్రకారము, అన౯=అనంగా, వేదప్రమాణార్థమార్గవిధి౯-వేద=వేదములనెడి, ప్రమాణ= 
ప్రమాణములయొక్క అర్థ=తాత్సర్యముల, మార్గ=పద్ధతులయొక్క విధి౯=నిర్ణయమును, 
పొసినైవీడిచిన, జాల్ములు =అల్పులు, కర్మాహిచేక=కర్మమనెడి పాముచే, దష్టులై=కబివం 
బడినవారై, భ్రమక=భ్రమచేత, అందురు =అలాగని చెప్పుదురు. 


172 


కైవల్యనవనీతము 343 


తాత్పర్యము :- మునినాథా! మంచిచెడుగులు మొదలయిన సకలద్వంద్వములును 
పరమేశ్వర నిర్మితములుగావా? ఆ ఈశ్వరుండు చేయుపనులు ఈ జీవులు చేయ సమర్భులా? 
ఈ ద్వంద్వసమూహము జీవులదనినంబాపము గాదా? దీనిని విశదముగాం దెలియం 
జేయుమని శిష్యుందడుగంగా ఆచార్యుండు ఉపనిషత్ర్రమాణ నిర్ణయమును విడిచిన అల్బులు 
కర్మమనెడి పాముచే కజివంబడిన మయికముగలవారై ఇవ్విధముగా ంబల్ముదురని 
తాత్సర్యము. 

విశేషణము :- ఇచ్చట పాము అనంగా కర్మము. ఆ కర్మము ప్రథమసృష్టి మొదలుకొని 
ప్రతికల్పములయందు ఈశ్వరునియందు “కోడి తన పిల్లలను తన అక్కల (క్రింద 
ప్రొద్దు గ్రుంకగానే చేర్చుకొని యుండు చందముని అణంగియుండి మరల సృష్టిసమయమున 
బహిర్గతమగుచున్నది. ఈ కర్మము కామక్రోధాదులు ఆధివ్యాదులు మొదలగు 
దుర్గుణములతో (గూడి హెచ్చినప్పుడు ఇంద్రియములు, ఇంద్రియాధిష్టానదేవతలు, 
ఇంద్రియవృత్తులు లోనుగాంగలవన్నియు ప్రబలి అహంకారముతో గూడి మత్తును కలుగం 
జేయును. అట్టి అహంకారముగలవారికి జీవేశ్వరతారతమ్యము కనంబడదు. కాంబట్టి 
అహంకారమును అణంగంద్రొక్కకగాని సుజ్ఞానము పుట్టదు. సుజ్ఞానము కలిగిననే గాని 
శరీరేంద్రియాదులు నేననెడి అహంకారము వీడి ఆనందానుభవము కలుగదు. 


అవ :- శిష్యుండడిగిన ఈశ్వర జీవవ్యవహారములయొక్క తారతమ్యములను ఆచార్యులు 
తెలియంజేయుచున్నారు. 


మ॥। శివజీవవ్యవహారము ల్వివిధమై చెన్నాంద నం దాశివ 

వ్యవహారం బగు భూతభౌతికజగద్వ్యాపార మాజీవ కృ 

ద్వ్యవహారం బభిమాన మోహముఖ సర్వప్రాకృతం బంచు ము 

న్వివరింపంబడెం గావు శైవములు భావింప న్చజైవంబులౌా. ర్‌7 
టీకా :- శివజీవవ్యవహారములు -శివ =శివునియొక్క జీవ =జీవునియొక్క వ్యవహారములు= 
కార్యములు, ద్వివిధమై =రెండై, చెన్నొందు౯=ఒప్పును, అందు౯=ఆ వ్యవహారద్వయమందు, 
భూత.... పారము-భూత =పంచభూతములు, భౌతిక =భూతవికారములైన జీవులును, జగత్‌= 
లోకములయొక్క వ్యాపారము =వ్యవహారము, ఆ శివవ్యవహారంబగు£౯=ఆ శివుని 
పనియగును, అభిమా... తంబు -అభిమాన =అహంకారము, మోహ=మమకారము, ముఖ= 
మొదలగు, సర్వ=సమస్తమైన, ప్రాకృతంబు=ప్రకృతి సంబంధమైనది, జీవకృద్వ్యవహారంబు= 
జీవునిచేంజేయంబడిన కార్యము, అంచు౯=అని, ము౯=ముందు, వివరింపబడె£=చెప్పం 
బడెను, శైవములు=శివునిచేం జేయంబడినవి, కావు =అవి కానేరవు, భావింప£౯=ఆలోచింపం 
గా, ప్రజైవంబులౌ£౯=జీవునిచేం జేయంబడినవే యగును. 


348 కైవల్యనవనీతము 


అవ :- ఈశ్వరుండు సకలజీవులయందు సమానభావముగనుండక పక్షపాతముగ నుండం 
దగునా యని శిష్యుండడిగెడి ప్రశ్నకు సమాధానము చెప్పుచున్నారు. 
మ॥ సముండై యీశ్వరుండుండ నందటి కిల౬ సత్యాత్మ! ఖేదంబు మో 

దము వేర్వేజుగం జేయనేల యది భేదంబే కదా యిట్లన 

న్మమ మొప్పన్విను పుత్ర! తండ్రి సుతులః౯ గాపాడు బాధించు వా 

రిమనంబు ల్లని కాదె యీశుం డటుల న్రీతిన్వథల్చేయుటల్‌. 62 
టీకా :- సత్యాత్మ=కాలత్రయాబాధ్యమయిన బ్రహ్మస్వరూపుండగు పుత్రా, ఇలన్‌క=పుడమి 
యందు, ఈశ్వరుండు =సర్వనియామకుండైన భగవంతుండు, అందణకు£౯=ఎల్లప్రాణులకు, 
ఒగిక=క్రమముగా, సముందై=సమభావముగలవాండై, ఉండక౯=ఉండంగా, ఖేదంబు= 
దుఃఖము, మోదము=సుఖము, వేర్వేబుగః=వారివారికి భిన్నభిన్నములుగా, చేయనేల= 
ఒనర్చనేల, అది=అట్లు చేయుట, భేదంబే కదా=పక్షపాతబుద్ధియే కదా, ఇట్లన౯= ఈ 
ప్రకారము శిష్యుందడుగంగా, విను=వినుము, తండ్రి=తండ్రియెనవాండు, సుతుల౯= 
బిడ్డలను, వారిమనంబులు=వారియంతఃకరణములను, కనికాదే=తెలిసికొనిగదా, 
(మంచిగుణములుగల కొందటథిని) కాపాడుక=రక్షించును, బాధించు౯=(చెడుగుణములుగల 
కొందటిని) శిక్షించును, అటుల£౯=పగలేని ఆ తం(డ్రివలెనె, ఈశుండు =భగవంతుండు, 
ప్రీతిక్‌=య్రేమచేత, వ్యథలు=బాధలు, చేయుటలు =ఒనర్చుటలు అగును. 
తాత్పర్యము :- (త్రికాలజ్ఞానముగల శిష్యుండా! లోకమందు సమస్తమయిన మంచికార్యముల 
నియమించునట్టి భగవంతుండు సకలజీవులకు సమభావముగలవాండై యుండంగా 
దుఃఖమును, సుఖమును భిన్నభిన్నములుగాం జేయనేల? ఆ ప్రకారముచేయుట పక్షపాత 
మౌను గదా యని శిష్యుండడుగంగా బిడ్డలను వారివారియుల్లములను తెలిసి కాపాడుటకును 
కష్టపెట్టుటకును కొడుకులయందు ఆ యీశ్వరుండు పగలేని తండ్రివలె నగునని 
తాత్పర్యము. 
విశేషణము :- అనంగా తండ్రియైనవాండు తనవబిడ్డలను వృద్ధికిందెచ్చుటకై వలయు 
ప్రయత్నములు చేయంగా వారు తండ్రి చిత్తానుసారముగ నడుచుకొనినయెడల కొందఅకు 
సులభమైన పనులను కొందజకు కష్టములగు పనులను వారివారికిం తగినట్లు నియమించి 
ఆ రీతిగానైన బ్రతుకుమని నిష్పక్షపాతముగం దలంచునటుల ఆ ఈశ్వరుండును జీవుల 
యందు సమభావనకలవాందేయని భావము. 


అవ :- ఈశ్వరుండు ఎల్లవారిని రక్షింపలేదనెడి శంకకు ఉత్తరము చెప్పంబడుచున్నది. 
మ॥ తృటి తారబ్ధవి శృంఖలా! యుడుపునే తృష్టాపిపాసాతిదు 
ర్హటశ్రైత్యంబులం జేరకున్న దరికి న్లల్పాపగావహ్న లెం 


1/8 


కైవల్యనవనీతము 345 


=జీవకార్యములు, క్రమముగ =గురుకుల వాసము, తత్త్వమస్యాది మహావాక్యవిచారణము 
మొదలగునవి వరుసగా కల్గిన, తెల్విచేక=అపరోక్ష సాక్షాత్కార జ్ఞానముచే, చెడిన౯= 
నశించిన, విముక్తులు గారె=జీవన్ముక్తులు గారా, ఈ సృతులు=ఈ మార్గములు, ఎజుంగుము 
తెలిసికొనుము. 

తాత్పర్యము :- (బ్రహ్మదేవుడు మొదలుగాంగల సమస్తమైన వారియొక్క నాశముల 
యందును అనంగా దశవిధప్రళయములయందు మాయాప్రతిబింబితుండైన పరబ్రహ్మము 
యొక్క కార్యములు నశించినను తిరుగా సృష్టికాలములయందు ఎవరు పుట్టుకలు 
లేకయున్నారు. ఆ తటస్టేశ్వరుని పనులు చెడక ప్రకాశించుకాలములయందు జీవకార్యము- 
లైన అహంకార మమకారాది సకల ద్వంద్వములు గురుకుల వాసమందు నేతి నేతియనెడు 
మహావాక్యోపదేశము చేత నశించిన జీవన్ముక్తులు అగుదురని తాత్పర్యము. 


అవ :- ఈశ్వరకృత్యము లుండంగా జీవకృత్యములైన కామాది దుర్వత్తులు నశించిన 
ముక్తినొందుదురని తెలియంజేయుచున్నారు. 


మ॥ శివకృత్యంబులు కల్పవేళలం జెడః క్షీణించిరే జీవు లు 

దృవము ల్సెందక దేశకాలతనువుల్‌ భాసిల్లు శ్రీరుద్ర స 

ద్వ్యవహారంబులు గాన నుండ నవి జైవంబుల్‌ సుమోహాదులౌ 

నవి క్షీణించిన ముక్తినొందరె యవిద్యం బాసి చిన్నిష్టచేన్‌. 59 
టీకా :- శివకృత్యంబులు =తట స్టేశ్వరుని కార్యములు, కల్చవేళలక౯=ప్రళభయకాలముల 
యందు, చెడ£౯=నశించినను, జీవులు=ప్రాణులు, ఉద్భవములు=పుట్టుకలు, చెందక= 
పొందక, క్షీణించిరే =నశించారా, (అనంగా నశించలేదనుట) దేశకాలతనువులు =దేశము, 
కాలము, తనువులు, శ్రీరుద్రసద్వవహారంబులు గానక-శ్రీ=శోభాయుక్తమైన, రుద్ర= 
తటస్టేశ్వరునియొక్క సత్‌=శ్రేష్టములయిన వ్యవహారాదులు =కృత్యములు, కాన£౯=కాంబట్టి (; 
భాసిల్లు౯=(ప్రకాశించును, అవి=ఆ శివకృత్యములు, ఉండ౯=ఉండంగా, సుమోహాదులు= 
లెస్సయిన మోహము మొదలయినవి, జైవంబులు =జీవకృత్యములు, కొ౯=అగును, అవి= 
ఆ జీవకృత్యములు, క్షీణించినక=నశించినను, అవిద్యంబాసి= అజ్ఞానమును విడిచి, 
చిన్నిష్టచే౯=ఆ జ్ఞాననిష్టచేత, ముక్తినొందరె=ముక్తిని పొందరా (అనంగా పొందుదురనుటు). 
తాత్పర్యము :- తటస్టేశ్వరుని కార్యములు ప్రళయకాలములయందు నశించినను జీవులు 
పుట్టుకలు చెందక కల్పాంతరములయందు పుట్టుచునేయుందురు. దేశములు, కాలములు, 
దేహములు మొదలగునవియన్నియు శివకృత్యములు. అవియుండంగా జీవకృత్యములైన 
కామము, క్రోధము, లోభము, మోహము, రాగము, ద్వేషము, ఈర్ష్య, అసూయ, దంభము, 
మదము, మాత్సర్యము, దర్పము, అహంకారము మొదలయినవన్నియు నశించినయెడల 
అజ్ఞానము తొలంగి ముక్తినొందుదురని తాత్పర్యము. 


346 కైవల్యనవనీతము 


అవ :- జీవేశ్వరవృత్తులను ఉపమానపూర్వకముగాం దెలియంజేయుచున్నారు. 


శా॥ అశ్వత్థం బనుభూరుహంబు గల దందండోద్భవద్వంద్వ మా 

శశ్వచ్చాఖీ ఫలాళి మంచిదని యాశన్మెక్కు వేటొండు ని 

ర్విశ్వాసంబున మాని యుండు నని యీ రీతిః శ్రుతుల్వల్కు స 

ద్విశ్వస్తుత్య! యెజుంగు మీ పదముల న్వేర్వేజి జీవేశులన్‌. 60 
టీకా :- సద్విశ్వస్తుత్వ-సత్‌=ఒప్పుచుండెడి, విశ్వ=ప్రపంచముచేత, స్తుత్య=కొనియాడం 
దగిన శిష్యుండా, అశ్వత్థంబనుభూరుహంబు=రావిచెట్టు అను నొకచెట్టు, కలదు= 
(లోకమందు) కలదు, అందు౯=ఆ చెట్టునందు, అండోద్భవద్వంద్వము=పక్షుల జంట, 
(కలదు=కలిగియుండును) ఆశశ్వచ్చాఖీక=ప్రకాశమయిన ఆ చెట్టునందలి, ఫలాళి= 
పండ్లయొక్క సమూహము, మంచిదని=బాగుబాగని, (ఒండు=ఒకపక్షి) ఆశ౬£ =మిక్షిలి 
ఆసక్తితో, మెక్కు£ తినును, వేటొందు=మటథియొక్కటి, నిర్విశ్వాసంబునక£౯ =దానియందలి 
(డ్రేమవిడిచి, మానియుండుక=తినకయుండును, అని=అని, ఈ రీతి౯=ఈ ప్రకారముగా, 
(శుతుల్‌=వేదములు, జీవేశులక=జీవ శివులను, వేర్వేజక=వేజువేజు గాను, పల్ము£= 
చెప్పును, ఈ పదముల౯=ఈ ద్వివిధస్థానములను, ఎజుంగుము= తెలిసికొనుము. 
తాత్సర్యము :- లోకమందు గొనియాడందగిన శిష్యుండా! లోకమందు శరీరమనెడి 
యొక రావిచెట్టుగలదు, ఆ చెట్టునందు రెండు పక్షులు వాసము చేయుచుండును. అందులో 
నొకపక్షి ఆ చెట్టుపండ్లను మంచివి మంచివని తినుచుండును. మటియొకపక్షి ఆ 
పండ్లయందు విశ్వాసములేనిదై తినకయుండును. అని యీ ప్రకారముగా వేదము 
తినెడి పక్షిని జీవునిగాను, తిననిపక్షిని ఈశ్వరునిగాను వాక్రుచ్చునని తాత్పర్యము. శరీరము 
రావిచెట్టు అనుటకు ప్రమాణము “శ్రు॥ ద్వాసుపర్ణా సయుజా సఖాయా సమానం వృక్షం 
పరిషస్వజాతే, తయోరన్యః పిప్పలం స్వాద్వత్త్యనశ్నన్నన్యో అభిచాకశీతి” “తో ఊర్థ్వ 
మూలమథశ్శాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్‌, ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స 
వేదవిక్‌, అధ శ్చ్పోర్థ్వంచ ప్రసృతాస్తస్యశాఖా గుణ ప్రవృద్దా విషయప్రవాళాః, అథశ్చ 
మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే” అని భగవద్గీత. ఈ చెట్టుయొక్క 
వేళ్లు ఊర్థ్వముఖముగాను కొమ్మలు అధోముఖముగాను వ్యాపింపంబడియున్నవి. వెళ్లు 
అనంగా వెండ్రుకలు, కొమ్మలనంగా చేతులు, కాళ్లు మొదలగునవి. దీనియందలి రెండు 
పక్షులు ఎవరనంగా జీవుండు, ఈశ్వరుండు. ఫలములనంగా సుఖదుఃఖములు. 
జీవకార్యములయిన కామాది జగద్వ్యాపారములయందు బుద్ధిని పోనియ్యక ఈశ్వరకార్యము 
లయిన శమాదిసంపదలతోం గూడికొని యథార్థవస్తుజ్ఞానమును పొందవలయునని 
భావము. 


174 


కైవల్యనవనీతము 347 


అవ :- ఈశ్వరజీవకార్యములం దెలిసికొని జీవకార్యములవదలి ఈశ్వరనిష్ట యందుండు 
వారు చెందెడి ఫలమును జెప్పుచున్నారు. 


శా॥ కామక్రోధముఖారిషట్మము నహంకారంబు జీవక్రియా 

గ్రామంబై తగు మూఢు లాక్రియల నా కామారి వంచు! వృథా 

తామిస్రం బగు దుర్గతిం బడుదు రీ తాత్పర్యభావేతరు 

ల్ఫూమానందవిముక్తి నొందెదరు సంపూర్ణాత్మచిన్నిష్టచేన్‌, 61 
టీకా :- కామ...ట్మమునక-కామ=కామము, క్రోధ=క్రోధము, ముఖ=మొదలుగాం గల, 
అరిషట్మము =అరిషద్వర్గమును, అహంకారంబు=అహంకారము, జీవక్రియాగ్రామంబై-జీవ 
=జీవులయొక్క క్రియా=పనులయొక్క గ్రామంబై=సమూహమై, తగు౯=ఒప్పును, 
మూఢులు =అజ్ఞానులు, ఆ కియల౯=ఆ జీవకార్యములను, ఆ కామారివంచుః=ఆ 
తటస్టేశ్వరునివని, వృథా =వ్యర్థమైన, తామిస్రంబు =అంధకారబంధురము, అగు దుర్గతి౯= 
అగునట్టి నరకమందు, పడుదురు=కూలుదురు, ఈ తాత్సర్యభావేతరుల్‌=ఈ తాత్పర్యమునకు 
వేజైన బ్రహ్మజ్ఞానులు, సంపూర్ణాత్మ చిన్నిష్టచే౯ =సమస్తమునందు (బ్రహ్మభావముగల 
జ్ఞాననిష్టచే, భూమానందవిముక్తి నొందెదరు-భూమ =నిరతిశయమయిన, ఆనంద= 
సంతోషముతోంగూడిన, విముక్తి౯ః=మోక్షమును, ఒందెదరు =పొందెదరు. 
తాత్పర్యము :- కామక్రోధాది అరిషడ్వర్గమును నేననెడు అభిమానమును జీవకార్య 
సముదాయమై యొప్పును. ఈ జీవకార్యములను ఈశ్వర కార్యములని చెప్పుచుండువారు 
వ్యర్థమైన అంధకారమగు నరకములోంబడుదురు. ఈ కార్యములు జీవకార్యములేగాని 
ఈశ్వరకార్యములుగావని వానిని విడిచి ఈశ్వరనిష్ట చేయుచుండెడి పెద్దలు 
నిరతిశయానందమైన మోక్షమును బొందుదురని తాత్పర్యము. అది యొట్లనంగా ఒక 
ప్రభువు తనవద్ద ఒక పురుషుని కొలువునకుంచుకొని వానితో నీవు ప్రతిదినము చేయవలసిన 
పనులు ఇవియని స్పష్టముగాం దెలియంజేసి అతనినడువడిని కనిపెట్టియుండెను. అంత 
కొంతకాలమునకు ఆ పనివాండు తనకు నియమించిన పనిని జాగ్రత్తగా చేయక ఇతరులతో 
6గూడికొని జూదమాడుట, (ముచ్చిలించుట, వ్యభిచరించుట మొదలగు దుష్మార్యముల 
యందు ప్రవేశించెను. ఆ ప్రభువు వానినడువడిని విచారించి దానికిం దగిన దండనకు 
పాత్రునిగాం జేయునుగదా? ఆ యజమానుండు తన నౌకరుచేసిన దుష్కార్యములకు 
దండన విధించి తాను ఆ పనులను చేయునా? అటువలెనే ఈశ్వరుండుంకలుగంజేసిన 
వేదము చెప్పెడి చొప్పున నడచుట ఈశ్వర కార్యమనియు వేదవిరుద్ధముగ నడచుట 
జీవకార్యమనియు ఎజుంగందగ్గది. కనుక ఈశ్వరాజ్ఞలగు వేదములు పలికెడిరీతిని 
నడుచుకొనెడివారు నిరతిశయానందమైన మోక్షపదవిని జెందుదురనియు, వేదవిరోధముగ 
ప్రవర్తించువారు దుర్గతింబొందుదురనియు భావము. 


352 కైవల్యనవనీతము 


అవ :- సమస్తమును ఇయ్యందగిన శక్తిగల సత్మర్మము జ్ఞానమును ఇయ్యదా? 
విచారమెందులకని శిష్యుందడుగుచున్నాండు. 
శా॥ వైరాగ్యంబు తపంబు భక్తిమతినిర్వాణంబు యోగాంగముల్‌ 

సారూప్యాది చతుష్టయంబు సకలైశ్వర్యంబు నాకంబు ధ 

ర్మారూఢాత్మ! యొసంగ సత్కియలు సామర్థ్యంబులై యుండు ని 

స్సారంబైన విచారమేల తెలివి౯ సాధింపలేవా క్రియల్‌. 67 
టీకా :- ధర్మారూఢాత్మ=పుణ్యస్వరూపుండవయిన యాచార్యుండా, సత్మియలు= 
పుణ్యకర్మములు, వైరాగ్యంబుక =సకలభోగపరిత్యాగమును, తపంబు£=శరీరేంద్రియాదుల 
తపింపంజేయుటయును, భక్తి౯=ఏకాంతానన్యబాహ్యరూప భక్తిని, మతి==మంచి బుద్దిని, 
నిర్వాణంబు౯=మోక్షమును, యోగ=2మంత్రలయహఠరాజము లనెడి చతుర్విధ 
యోగములను, అంగములు=వానికి పూర్వ్యోత్తరాంగములయిన యమాద్యష్టాంగములను, 
సారూప్యాది చతుష్టయంబు౯= (వారివారి యుపాసనామూర్తుల సంబంధములయిన, 
సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యము లనెడు) చతుష్పదవులను, సకలైశ్వర్యంబుక౯ = 
అణిమాద్యష్టైశ్వర్యమును, నాకంబుక=స్వర్గమును, ఒసంగ౯ =ఇచ్చుటకును, సామర్థ్యంబులై 
యుండక=శక్తములైయుండంగా, నిస్సారంబైన విచారము=సారములేని విచారము, 
ఏల=యేమి ప్రయోజనము, క్రియలు=ఆ పుణ్యకర్మములు, తెలివి౯=బ్రహ్మజ్ఞానమును, 
సాధింపలేవా=సాధింపంజాలవా. 
తాత్పర్యము :- పుణ్యస్వరూపుండవైన నా యాచార్యుండా! పుణ్యకర్మములును, సకల 
భోగపరిత్యాగమును శరీరేంద్రియాదులు తపింపంజేయుటయును, ఏకాంతానన్య- 
బాహ్యాములనెడి భక్తిత్రయమును, మంచిబుద్ధిని, ముక్తిని, మంత్రలయ హఠరాజ 
యోగములును పూర్వోత్తర యోగాంగములైన యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, 
ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధులను, శైవ, శాక్త, గాణపత్య, సౌర, కాపాలిక, 
వైష్టవములయొక్క సమయవాదుల దేవతలయొక్క చతుష్పదవులను, అణిమాద్య ష్టైశ్వర్యము 
లను, స్వర్గమును ఇచ్చుటకు శక్తిగలవైయుండంగా హీనమైన విచారము ఏమి ప్రయోజనము. 
ఆ సత్మర్మములు బ్రహ్మజ్ఞానమును తెలియంబేయనేరవా యని శిష్యుందదిగెనని తాత్పర్యము. 
అవ :- ఆ ప్రశ్నకు దృష్టాంతపూర్వకముగా నుత్తరము చెప్పుచున్నారు. 

మ॥ మదగిన వాని రూపమును మర్మము నున్మి గుణంబు వేషము 

మొదలగు చిహ్నము ల్రెైలిసి మోహము నొందక చూడం జిక్కు వాం 

డద నెటిం గిట్లు గానక ప్రయాసముతోం గడ నెక్కి యాడినః 

బదయుగ మెత్తిన నయలు ప్రాంకినం జిక్కునె సాముం జేసినన్‌. 68 


175 


తటివైన న్ముద మీశ్వరుం దలంచి యత్నం బెమ్మెయి నేయమి 

న్లటనంబౌనె ప్రమాద మెవ్వరిది లోకంబందు వీక్షింపంగన్‌. 63 
టీకా :- తృటితారబ్ధవిశ్చంఖలా-తృటిత=తెంపంబడిన, ఆరబ్ధ=ప్రారబ్ధమనెడి, విశ్చంఖలా= 
సంకిళ్లుగలపుత్తుండా, కల్పాపగావహ్నులు -కల్ప =కల్పవృక్షము, ఆపగా=నది, వహ్నలు= 
అగ్ని ఎంతటి వైనక =ఎంతసామర్థ్యముకలవియైనను, దరికిక=వాని సమీపమునకు, 
చేరకున్నక, తృష్టాపిపాసాతి దుర్శటశైత్యంబులక -తృష్టా =ఆశ, పిపాసా=దాహము, 
అతిదుర్హట శైత్యంబుల£ - అతిదుర్హట =మిక్కిలిపొందశక్యముగాని, శైత్యంబులక=చలిని, 
ఉడువునే=పోంగొట్టునా, ఈశ్వరుక =స్వరూవపతటస్ట లక్షణలక్షితుందైన భగవంతుని, 
తలంచి =పరోక్షాపరోక్షజ్ఞానముచేత స్మరించి, యత్నంబు=కర్మభక్తిజ్ఞానములచేత ప్రయత్నము, 
ఎమ్మెయిక౯=ఏవిధముగానైనను, చేయమిక=చేయకుండెనేని, ముదము=ఆనందము, 
ఘటనంబాౌనె=కల్లునా, లోకంబందుక=జగత్తునందు, వీక్షింపంగ౯=చూడంగా, ప్రమాదము 
=బుద్ధిమాంద్యము, ఎవ్వరిది=ఏవారిదియగును. 
తాత్పర్యము :- ప్రారబ్ధకర్మమును విడిచిన శిష్యుండా! కల్పవృక్షము, నీరుగల ఏలు, అగ్ని 
ఎంత సామర్థ్యముగలవియైనను వానిదగ్గబికు చేరకుండిన వారియొక్క ఆశాపూర్తియు 
దాహము సహించంగూడని చలియు తీరునా? (తీరవు) అటువలెనే భగవంతుని యుద్దేశించి 
సుఖమును పొందవలెననువారు ఏ ప్రయత్నము జేయకుండిరేని ఈశ్వరుండు 
కల్గంజేయునా? ఆ తప్పిదము చేరకుండినవారిదా? లేక ఈశ్వరునిదా? అనంగా ఈశ్వరునిది 
కాదని తాత్పర్యము. 


అవ :- జ్ఞానము కలుగుటకు చేయవలసిన ప్రయత్నమును మజచుటను గుటించి 
ఆచార్యులు చెప్పుచున్నారు. 
చ।॥। విను మొకమాట యత్నమున విశ్వజనీనుండు మేలు సేయం జె 

ప్పిన శ్రుతిమార్గ మేమజక (ప్రేమప్రియోక్తుల నమ్మి దుష్టవా 

సనలం దొజింగి వేత్తయయి సంసృతిం బాసి వెలింగిన గ్గదా 

జననము వీడి ముక్తుందగు సజ్ఞనసంస్తుత! పిమ్మట న్దగన్‌. 64 
టీకా :- సజ్ఞనసంస్తుత-సజ్ఞన=సత్సురుషులచేత, సంస్తుత=కొనియాడందగినవాండా! 
ఒకమాట=ఒకవచనము (నీవు ఆలకింపుము) యత్నమున౯=ప్రయత్నపూర్వకముగా, 
విశ్వజనీనుండు=ప్రణవార్థ ప్రతిపాదకుందైన పరబ్రహ్మము, మేలుసేయక౯=(తనయందు 
కల్పితులయిన చిదాభాసులకు) మంచిచేయను, చెప్పిన=వాక్రుచ్చిన, శ్రుతిమార్గము= 
ఉపనిషదర్ధవిధిని, ఏమబక=ఏమతిపోక, (ప్రేమ=కరుణతోంగూడిన, ప్రియ=ప్రియుండైన 
ఆచార్యులయొక్క ఉక్తులక=వాక్కులను, నమ్మి=విశ్వసించి, దుష్టవాసనలక=మనోమలిన 


350 కైవల్యనవనీతము 


సంకల్పములను, తొఅంగి =విడిచి, సంస్కృతి౯=అహంకారాది దేహాంతసంసారమును, 
పాసి=(దానియందలి ఆశను) వదలి, వేత్తయయి=బ్రహ్మవిదుండయి, వెలింగినన్గదా= 
ప్రకాశించిననుగదా, జననమువీడి =(సృష్టి మొదలు ఏతత్‌ క్షణపర్యంతము వచ్చిన) 
పుట్టుకవదలి, తగజ=ఒప్పునట్లు, పిమ్మటక=పిదప, ముక్తుండగుక=జీవన్ముక్తుండగును. 
తాత్పర్యము :- మంచిపుత్రుందా! నేను చెప్పెడి యొకమాట వినుము. ప్రయత్నపూర్వకముగా 
ప్రణవార్థప్రతిపాదకుండైన పరబ్రహ్మము ఎల్లవారికి మంచింజేయను వాక్రుచ్చిన 
భగవదాజ్ఞాపూర్వకమైన ఉపనిషదర్ధవిధిని ఏమలీపోక కరుణతోంగూడిన ఆచార్యునియొక్క 
మాటలను నమ్మి మనోవృత్తులను వదలి అహంకారాదులను బాసి బ్రహ్మవేత్తయయి 
ప్రకాశించిననుగదా పుట్టుకవదలి పిమ్మట జీవన్ముక్తుండగును. 


అవ :- దేనిచేత ఈ జానోత్పత్తి కలుగునను ప్రశ్నకు ఉత్తరము. 


ఉ॥ ఏ గతి నీ వివేక ముదయించు నన సువిచారదృష్టి నౌ 

జాగొనరింపకున్న నది సల్పుట యెట్లన నేనెవండ నీ 

భోగమయాంగమం దెది సుబుద్ధి జడం బెది రెండు గూడి యే 

లాగిలం జల్పు బంధము చలంబున ముక్తి వెలుంగు టెట్టులౌన్‌. 65 
టీకా :- ఇలక=భూమియందు, ఏగతి£=ఏ ప్రకారముగా, ఈ వివేకము=ఈ యపరోక్ష 
సాక్షాత్మారము, ఉదయించు! =లఖీంచును, అనక =ఆచార్యునింగూర్చి శిష్యుండడుగంగా, 
సువిచారద్భష్టి౯ -సు=లెస్సయగు, విచార=(జన్మాంతరసుకృతదుష్టృతరూప ప్రారబ్ధమువలన 
దుఃఖము ప్రాప్తించి అందువలన వైరాగ్యము జనించుటచే కలిగిన) చర్చయొక్క దృష్టిక= 
వీక్షణమునందు, జాగొనరింపకున్నః=(పరిపక్వాంతఃకరణముగల యొకానొక పురుషు 
డు ఆలస్యము చేయకుండినను, ౫౯=(ఆ జ్ఞానము) ఉదయించును, అది=ఆ విచారదృష్టి, 
చల్చ్పుట=ఒనర్చుట, ఎట్లన౯=ఎవ్విధముగాననంగా, ఈ భోగమయాంగమందుక£౯-ఈ = 
ఈ పరిదృశ్యమానమై ప్రాప్తించిన, భోగమయాంగమందుక =(ప్రారబ్ధరూపమై పాంచభౌతిక 
వికారమయిన) స్టూలదేహమందు, ఏను =(బ్రహ్మాభిన్న ప్రత్యగాత్మస్వరూపుండనైన,) నేను, 
ఎవండను =ఎవ్వందను, సుబుద్ధి=మంచిజ్ఞానము, ఎది=ఎద్ధి, జడంబు=(వస్తు యథార్థ్యమును 
విడిచి జగద్రాంతితోంగూడిన) అజ్ఞానము. ఎది=ఎద్ది, రెండుక=ఈ చిజ్జ్ఞడములు రెండును, 
కూది=ఒక్కటియె, చలంబున౯=మోక్షవినాశకరమయిన యాగ్రహముచేత, బంధము= 
సంసృతిని, ఏలాగు=ఎట్లు, చల్పుక=చేయును, ముక్తి=జీవన్ముక్తి వెలుంగుట= ప్రకాశించుట, 
ఎట్టులౌక=ఏలాగుకూడును?. 
తాత్పర్యము :- భూమియందు ఎవ్విధముగా ఈ యపరోక్షజ్ఞానము కలుగునని ఆచార్యులను 
శిష్యుందడుగంగా ఆలస్యముచేయక మంచివిచారముచేయుటచేత ఆ జ్ఞానముదయించును 


176 


కైవల్యనవనీతము 351 


(అనిన సువిచారముచేత కలుగును). ఆ విచారము ఏ విధమున కలుగునని యడుగంగా 
ఈ అగపడకుండనుండిన నేనెవండను? అట్టి నన్నుం దెలిసికొను జ్ఞానమెద్ది? ఈ చిజ్జదములు 
రెండును ఒకటియైకలసి మోక్షమునకు వ్యతిరిక్తమైన సంసారబంధమును ఏ 
ప్రకారముచేయును. ఇది తొలంగి జీవన్ముక్తి యెట్లు గలుగునని యోజించుటవలన నని 
తాత్పర్యము. భాష, తచ్చబ్దము, యచ్చబ్దము, ఏతచ్చటబ్దము, యుష్మచ్చబ్దము అనెడి నాలుగు 
శబ్బములలో నణంగియున్నది. తచ్చబ్దమనంగా అది. యచ్చబ్దమనంగా ఏది. 
ఏతచ్చబ్దమనంగా ఇది. యుష్మచ్చబ్బమనంగా నీవు. అస్మచ్చబ్దవాచ్యుండైన తానే యీ 
శబ్దములయందు ప్రవర్తించుచున్నాండని ఎజుంగవలయును. 
అవ :- జ్ఞానము కలుగుటకు సత్మర్మములుండంగా విచార మెందుకని శిష్యుండడిగెడి 
ప్రశ్నకు ఆచార్యులు ఉత్తరము చెప్పుచున్నారు. 
మ॥। గతజన్మార్జితపుణ్యకృత్యములచేం గల్లు న్వివేకం బన౯ః 

వితతం బైనవిచార మేల యన శ్రీవిశ్వేశ్వర ప్రీతిం ద 

త్మృతము ల్పల్ప మనంబు శుద్ధమగుం దద్వృత్తి న్విచారంబు స్వో 

ద్ధతమౌ దాన వివేకమబ్బు నదె విద్యాకారణంబౌం గనన్‌. 66 
టీకా :- గతజన్మార్దితపుణ్యకృత్యములచే ౯-గత=(సృష్టిమొదలుకొని) కడచిన, జన్మ 
(పుణ్యపాపమిశ్రములగు పుట్టువులలో మెలైన) మానుషజన్మములచేత, ఆర్జిత=(కాయిక, 
వాచిక, మానసిక, సాధనములచే) సంపాదింపంబడిన, పుణ్యకృత్యములచే క=యాగ 
యోగతపః క్రియాద్యనుష్టానములచేత, వివేకంబు= బ్రహ్మజ్ఞానము, కల్గుక=కలుగును, 
అనక౯=అనంగా, వితతంబైనవిచారము -వితతంబైన =కొజవడదని, విచారము=చర్చ, 
ఏలయనక=ఎందుకని శిష్యుండడుగంగా, శ్రీ విశ్వేశ్వర ప్రీతి -శ్రీ=శోభాయుక్తమైన, విశ్వ= 
నామరూపాత్మకమయిన జగత్తునకు, ఈశ్వర =నియామకుండైన భగవంతునికి, పీతి౯= 
ప్రియమగునట్లు, తతృతములు=ఆ యాగయోగానుష్టానాదులు, చల్చక£=(ఫలాపేక్షలేక) 
చేయంగా, మనంబు =అంతఃకరణము, శుద్ధమగుక=(ఘోర, మూఢ, వృత్తులవిడిచి) 
పరిశుద్ధమగును, తద్వృత్తిక =ఆ నిర్మలాంతఃకరణవృత్తియందు, విచారంబు =ఆలోచన, 
స్వోద్ధతమౌ౬ =లెస్సగాంబుట్టును, దాన౯=ఆ విచారమువలన, వివేకము=జ్ఞానము, 
అబ్బుక=కలుగును, అదే=ఆ విచారమే, కన౯=చూడంగా, విద్యాకారణంబౌక£-విద్యా= 
(బ్రహ్మవిద్యకు, కారణంబు=మొట్టమొదటిది, బె£=అగును. 
తాత్పర్యము :- గతించిపోయిన జన్మములచే సంపాదింపంబడిన యాగయోగ తపః 
క్రియాద్యనుష్టానములచేత (బ్రహ్మజ్ఞానము కలుగుచుండంగా విచారమెందుకని శిష్యుం 
డడుగంగా ఆ యాగయోగతపోనిష్టలచేత అంతుకరణము శుద్ధమగునెగాని జ్ఞానము పుట్టదు. 
ఆ జ్ఞానమే మోక్షమునకు కారణమగునని ఆచార్యులు చెప్పిరని తాత్పర్యము. 


356 కైవల్యనవనీతము 


చేత దానియందు కలిగిన కళంకమును పోంగొట్టుటకు పయినంజెప్పిన యుపకరణములు 
అవశ్యముగా కావలయునా? (అకృజిలేదనుట). ఒకానొకసమయమందు కలుగునేని ఆ 
కల్మ్శషము పోంగొట్టుటకు మనస్సే చాలునని తాత్పర్యము. అనంగా రాగి మొదలగువానికి 
చిలుముపట్టినపుడు ఆ చిలుమును పోంగొట్టుటకు చింతపండు, ఇటికరాయిపొడి, బూడిద 
మొదలగువస్తువులతోం దోమి శుభ్రముచేసిననేగాని ప్రకాశము కలుగదు. ఆ చిలుము 
దానియందు కలుగుట నైజము. సృటికపాత్రతుల్యపదార్థము. దానియందు అగపడెడి 
నానావిధములైన రంగులు మొదలగునవి విచారింపంగా దానివి కావు గనుక దానిని 
6దోమి శుభ్రముచేయ నక్కజణలేదు. అటువలెనే అంతఃకరణము సృటికపాత్రవంటిది. 
దానియందుందోచిన అజ్ఞానమనెడి కళంకమును (బ్రహ్మవిచారముచేతం దొలంగునని 
భావము. 


అవ :- అజ్ఞానోన్మూలనమునకు సుజ్ఞానమే ముఖ్యముగాని కర్మమువల్లంగాదని ఆచార్యులు 
శిష్యునకు రూఢిపజిచుచున్నారు. 
మ॥ ఘనసచ్చిత్సుఖమం దసత్యజడదుఃఖంబు ల్పదా దోంచుం జె 

ప్పిన సామ్యక్రియం గర్మసంచయ మసంవిత్స్నేహ మౌ గాన నా 

శన మొందించునె దాని జ్ఞానశుచి లేశం బంటిన న్నీటుగా 

నొనరింపందగుం గాని యొంటనగునే యూహింపు మాత్మన్షగన్‌. 72 
టీకా :- చెప్పిన సామ్యక్రియక౯=ముందుచెప్పిన దృష్టాంతమువలె, ఘనసచ్చిత్సుఖమందుః 
=దేశకాలవస్తు పరిచ్చేదశూన్యమును, ప్రకాశాశయమును నిరతిశయానందమును ఐన 
పర(బ్రహ్మమందు, అసత్యజడదుఃఖంబులు -అసత్య =దేశకాలవస్తువికారమును, జద= 
అధ్యాసమగు అవివేకమును, దుఃఖంబులు =బ్రహ్మసుఖాభావమును, (ఇవిమూండును) సదా= 
ఎల్లప్పుడు, తోంచు£౯=(వివృత్తోపాదానకారణముగా) కానంబడును, కర్మసంచయము= 
సత్రియలయొక్క సమూహము, అసంవిత్‌=అజ్ఞానమునకు, స్నేహము=మైత్రి, బె£=అగును, 
కానజ=కనుక, దాని౯=ఆ యజ్ఞానమును, నాశనమొందించునె=పోంగొట్టునా, జ్ఞానశుచి= 
జ్ఞానాగ్ని లేశంబు=కొంచెము, అంటిన£౯=తగిలిన, నీజుగాక౯=భస్మముగా, ఒనరింపందగుం 
గాని=చేయుటకు తగినదౌనుగాని, ఒంటక=వేటొకసాధనముచేతను, అగునే=బెనా 
(కాదనుటు, తగ౯=ఒప్ఫునట్లు, ఆత్మక=బుద్ధియందున, ఊహింపుము = తెలిసికొనుము. 
తాత్పర్యము :- ముందుచెప్పిన దృష్టాంతమువలె సచ్చిదానందస్వరూ పమయిన పరమాత్మ 
యందు అనృతజడదుఃఖములు ఎల్లప్పుడు వివృతోపాదానకారణముగాం గనం 
బడుచుండును.  శ్రౌతస్మార్తాది సత్రియాసమూహము ఆ యజ్ఞానమునకు స్నేహము 
గనుక దానిని నాశనమొందించునా? జ్ఞానాగ్ని కొంచెము సోకినయెడల ఆ యజ్ఞానమును 


177 


టీకా :- మదగినవానిరూపముక=మాటువేషము వేసికొని దాంగియుండు పురుషునియొక్క 
యాకారమును, మర్శ్మము£=గుట్టును, ఉన్మావాసస్థలమును, గుణంబు౯=గుణమును, 
వేషముక£=వాండు ధరించియుండు వేషమును, మొదలగు =మొదలుగాంగల, చిన్నములు= 
గురుతులను, అదను=సమయమును, ఎటింగి=తెలిసి, మోహమునొందక =విభ్రాంతిచెందక, 
చూడక౯=చూడంగా, వాందు=ఆ పురుషుండు, చిక్కు౯=చికును, ఇట్లు=ఈ (ప్రకారము, 
కానక=చూడక, ప్రయాసముతోక=కష్టముతో, గడనెక్నియాడినక=గడమీంద నెక్నియాడినను, 
పదయుగమెత్తిన౯=తల(క్రిందుగానుండి రెండుపాదములు పైకింజూంచినను, బయలుప్రాం 
కిన౯=ఆకాశమునందు టొమ్ముతో జాతినను, సాముజజేసిన£= గరడిసాధనముంజేసినను, 
చిక్కునే=ఆ పురుషుడు దొరకునా. 
తాత్సర్యము ;- మాటువేషము వేసికొని దాంగియుండు ఒకానొక పురుషుని వెదకిపట్ట 
వలెనను వారు ఆ పురుషుని యాకారమును, గుట్టును, వాండుండుస్థలమును, గుణమును, 
వాని వేషమును, ఇవి మొదలగు గుజుతులను సమయమును నెలింగి తాము భ్రమపదక 
చూడంగా, ఆ పురుషుండు చిక్కును. ఈ ప్రకారము చూడక కష్టముతో గదడమీంద 
నెక్నియాడినను, కాళ్లుపైకెత్తి తలక్రిందుగా తపస్సుచేసినను, ఆకాశగమనముచేసినను, 
గరడింజేసినను, ఆ చోరపురుషునివలె దాగియున్న పరబ్రహ్మము దొరకునా యని 
తాత్పర్యము. 

శ్రుతి “యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమ” “పరేణ నాకం నిహితం 
గుహాయాం విభ్రాజదేతద్యతయోవిశంతి” “అంతస్థమాత్మానమజం న దృష్ట్వా భ్రమంతి 
మూఢా గిరిగహ్వరేషు”. శ్లో తీర్థే దానే జపే యజ్ఞే కాష్టే పాషాణకే సదా, శివం పశ్యతి 
మూధాత్మా శివో దేహే ప్రతిష్టితః, సర్వత్రావస్థితం శాంతం న పశ్యతి చ శంకరమ్‌, 
జ్ఞానచక్షుర్విహీనత్వాదహో మాయాబలం మునే, శివమాత్మని పశ్యంతి ప్రతిమాసు నయోగినః 
, అజ్ఞానాం భావనార్థాయ ప్రతిమాః పరికల్సితాఃి అని సూతసంహిత. ఈ మొదలైన 
(శుతిస్మృతి వాక్యములచొప్పున ఆ పరబ్రహ్మము తనయందే యున్నదని తెలిసికొనవలయు 
నని భావము. 


అవ :- పైని జెప్పిన దృష్టాంతమును దార్‌ష్టాంతికపూర్వకముగా విశదీకరించుచున్నారు. 


శా॥ ఈరీతి నృరమాత్మ చిహ్నముల నూహింపం నమాణోక్తుల౯ 
సారాసారమతి న్గుహ న్వెలయు సత్సంవిత్సుఖం బబ్బు నా 
తీరుంగాక శ్రుతిస్మ్తృతు ల్పదివిన న్టేవార్బన ల్పల్సినః 
భూరిక్షోణిముఖాన్నదానములచేం బొల్పొందినం జిక్కునే. 69 
టీకా :- ఈరీతిక=ఈ 'పైనంజెప్పిన విధముగా, పరమాత్మచిహ్నములక£=పరమాత్మను 


354 కైవల్యనవనీతము 


దెలియంజేసెడి స్వరూపతటస్థ అతద్వ్యావృత్తిలక్షణముచే లేక సల్లక్షణము, చిల్లక్షణము, 
ఆనందలక్షణము, నిత్యలక్షణము, నిర్మలలక్షణము లనువానిచేతను, ప్రమాణోక్తులః- 
ప్రమాణ =ప్రత్యక్షాది అష్టప్రమాణములలోపల బ్రహ్మప్రతిపాదకమైన ఉపనిషత్ర్రమాణ 
మందలి, ఉక్తులక =అవాంతరవాక్యములు మహావాక్యములు అనెడి వచనములచేత, 
సారాసారమతి£=సదసద్వివేకయుక్తమగు బుద్ధిచేత, ఊహింప౯=ఆలోచింపంగా, గుహ౯ః= 
అంతఃకరణమనెడి గుహయందు, వెలయు =ప్రకాశించెడు, సత్సంవిత్సుఖంబు =సచ్చిదానంద 
స్వరూపము, అబ్బుక=లభీంచును, ఆ తీరుగాక=ఆ విధముగాక, శ్రుతిస్మ ఎతుల్సదివినజ- 
ుతి=బుగాదివేదములు, స్మ ఎ్రకులు=మానవాదిధర్మశా[స్తములు, చదివిన౯=(క్రమముగా 
పదక్రమజటాఘనములచేతను, ధర్మవిధానములచేతను) పరఠించినను, దేవార్చనల్లల్సినః- 
దేవ=ఆదిత్యాంబికాగణనాథ విష్ణుమహేశ్వరుల, అర్చనలు=(తత్తన్మతాంతరవిధములుగా) 
జపతపఃపూజావిధానములు, సల్పినక=చేసినను, భూరిక్షోణిముఖాన్నదానములచే£-భూరి= 
స్వర్గము, క్షోణి=భూమి, ముఖ=మొదలుగాం గల, అన్న=అన్నముయొక్నయు, దానములచేః 
=షోడశమహాదానములచేతను, పొల్పొందిన£=ప్రకాళించినను, చిక్కునే=సచ్చిదానందము 
లభించునా(లభించదనుట. 

తాత్పర్యము :- పైనంజెప్పిన విధముగా పరబ్రహ్మమును తెలియంజేసెడి స్వరూప, తటస్థ, 
అతద్వ్యావృత్తులనెడి త్రివిధలక్షణములచేతను లేక సద్రూప, చిద్రూప, ఆనందరూప, 
నిత్యస్వరూప నిర్మలరూపములనెడి పంచక్షణములచేతను అష్టప్రమాణములలో మెలైన 
ఉపనిషత్ర్రమాణమందలి దేవతాంతకర జీవబ్రహ్మముల ప్రతిపాదించెడి అవాంతర 
వాక్యములచేతను, జీవేశ్వరైక్యమును ప్రతిపాదించెడి మహావాక్యములచేతను అనంగా 
విధిని షేధజాతిగుణ క్రియావాక్యములచేతను, దేశకాలవస్తుపరిచ్చేదశూన్యమగు సద్వివేకము 
చేతను, ఆలోచింపంగా మనస్సనెడి గుహలో దాంగియుందెడి పరబ్రహ్మ స్వరూపము 
ప్రాస్తించును. అటులుగాక అనృతజడదుఃఖాత్మకమగు అసద్వివేకముతోంగూడి వేదములు, 
శాస్త్రములు, పురాణములు, ఇతిహాసములు మొదలయినవి క్రమముగా నేర్చినను 
పరబ్రహ్మస్వరూపము చిక్కదని తాత్పర్యము. 

అవ :- సత్మర్మములు అజ్ఞానమును పోంగొట్టంజాలవా? తెలివియే అజ్ఞానమును పోం 
గొట్టునని చెప్పెదరే ఆ సంశయమును నివర్తింపంజేయుమని శిష్యుందడుగుచున్నాండు. 


శా తామ్రాదర్శకలంక మెల్లం జెడుం జేత న్లోమ నట్లాత్మ చి 
త్సమ్రూడ్డేశిక! యెవ్వరైన మతిచేత న్లోమిరే యజ్ఞత 
న్నమత్వంబునం జేయు సత్రియలు నిర్జాశంబు నొందింపవో 
కమజ్ఞాన మవిద్యం బావు నన నిక్కం బెట్టులౌం దెల్పుమా. 70 


178 


కైవల్యనవనీతము 355 


టీకా :- చిత్స(మాద్దేశిక =జ్ఞానరాజ్యపరిపాలనం జేసెడు ఆచార్యుండా! తామ్రాదర్శ 
కలంకమెల్లక=రాగియద్దమందలి చిలుమంతయును, చేత౯ దోమజ=సాధనముల (గ్రహించి 
చేతితోం దోమినంగదా, చెడు£=నశించును, అట్లు=ఆ ప్రకారము, ఆత్మ౯=అంతః 
కరణమును, మతిచేతక=తెలివిచేతను, ఎవ్వరైనక౯=ఏవారైనను, తోమిరే=రుద్దిరా, 
నమత్వంబున£౯=అణంకువచేతను, చేయు =చేసెడి, సత్రియలు=శ్రౌతస్మార్తాది పుణ్య 
కర్మములు, అజ్ఞతక=అజ్ఞానమును, నిర్జాశంబు౯=మిక్కుటమైన నాశమును, ఒందింపవో= 
చేయవా, కమైజ్ఞానము-కమ్ర=మనోహరమైన, జ్ఞానము=తెలివి, అవిద్య౯= అజ్ఞానమును, 
పాపునన£౯=పోంగొట్టుననంగా, నిక్కంబు=యథార్థము, ఎట్టులౌక=ఏ ప్రకారమగును, 
తెల్ప్చుమా=తెలియంజేయుమా. 
తాత్పర్యము :- జ్ఞానభూముల నేడింటిని పరిపాలించెడి యాచార్యుండా! రాగియద్దము 
నందుండెడి చిలుమంతయు చింతపండు బూడిద మొదలయిన సాధనములచేత దోమినను 
దాని చిలుముపోవును. ఆ ప్రకారమే అంతఃకరణమందుండెడి అజ్ఞానమును మంచి 
తెలివిచేత నెవరైనను తోమినారా? అణంకువచేత చేయునట్టి పుణ్యకర్మములు అజ్ఞానమును 
పోంగొట్టంజాలవా? తెలివియైనది అజ్ఞానమును పోంగొట్టునని చెప్పంగా ఆ యథార్థము 
నాకెజిగింపుమని శిష్యుండదిగెనని తాత్పర్యము. 
అవ :- పై ప్రశ్నకు సమాధానము చెప్పుచున్నారు. 
చ॥ మలినము రాగియద్దమున మానక దోంచ హరింప హేతువుల్‌ 

గల వొగిం గొన్ని ధాత్రిం బటికం బతినిర్మలమౌట దానికిః 

వలయునె యట్టి హేతువు లవశ్యము నొక్కతటథి న్వెలుంగం ద 

త్మలుషము నెల్ల మాన్న నది కల్పితమౌట మనంబు చాలదే॥ 
టీకా :- ధాత్రిక=భూమియందు, రాగియద్దమునక=తామపుటద్దమునందు, మలినము 
=చిలుము, మానక=విడువక, తోంచక=తోంచినను, హరింపక=దానిని బోంగొట్టుటకు, 
హేతువులు =ఉపకరణములు, ఒగి౯=వరుసగా, కొన్ని=కొన్ని కలవు=ఉన్నవి, పటికంబు= 
పటికపుబిళ్ళ, అతినిర్మలమౌటక =మిక్సిలి స్వచ్చమగుటచేత, దానికిః=ఆ సృటి కమునకు, 
అట్టి హేతువులు=పయియజెప్పిన యుపకరణములు, అవశ్యము =ముఖ్యముగా, వలయునే= 
కావలయునా, ఒకృతలీ౯=ఒకకాలమందు, వెలుంగ౯=కలిగెనేని, తత్మలుషమునెల్ల౯=ఆ 
కల్మషమంతయు, మాన్సక=పోంగొట్టుటకు, అది=అది, కల్పితమౌటక=కల్పింపంబడిన 
దగుటచేత, మనంబు=మనస్సు, చాలదా =చాలదా(చాలుననుట). 
తాత్పర్యము :- పుడమిలో తామపుటద్దమునందు చిలుము ఎప్పుడును దోచుచుండును. 
దానిమాన్సుటకు కొన్ని యుపకరణములు కలిగియున్నవి. స్ఫటికపుబిళ్ళ యతినిర్మలమగుట 


360 కైవల్యనవనీతము 


పుణ్యకర్మములచేత బ్రహ్మవిష్ణురుద్రాది దేవతలును, మిశ్రకర్మములచేత మనుష్యులును 
ఐనారయనియు చెప్పి బ్రాహ్మణ క్షత్ర వైశ్య శూద్రాదులకును, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, 
సన్వ్యాసులకును నిర్ణయింపంబడిన కర్మముల చేయుటవలన ఆనందము కలుగునని ఆ 
వేదమే యేల చెప్పెనని తాత్పర్యము. పశుపక్షివృక్షాదుల సంఖ్యలకు ప్రమాణము. “ప. 
వృక్షము లిజువదిలక్షలు, పక్షులు పదిలక్షలుదకభవనవలక్షల్‌, లక్షతిదశము పశుక్రిమి, 
లక్షలపదియొండు నాల్లు లక్షలు మనుజుల్‌” 
అవ :- శిష్యుండడిగిన పై ప్రశ్నకు ఆచార్యులు సమాధానము చెప్పుచున్నారు. 
శా॥ మ న్నెపు డజ్ఞతః దిను కుమారుని మాంద్యము మాన్పం దల్లి వి 

ద్వన్నుత! దాంచి యౌషధము వత్సలత౬౯ మధురోపహారముః 

మన్ననం జూపి పిల్చుగతి మర్మముతో (శుతికర్మకాండము౯ 

బన్నుగం జూపు దత్మియలం బాయక చేతురు స్వర్గకాములై॥ 75 
టీకా ;- విద్వన్నుత =విద్వాంసులచేత సోత్రములు చేయంబడిన శిష్యుండా! ఎపుడు=ఎప్పుడు, 
అజ్జతక=తెలివిలేమిచేత, మన్ను=మన్ను తిను =భక్షించెడు, కుమారుని =బిడ్డ్దయొక్క 
మాంద్యము =అజీర్ణరోగమును, వత్సలతక =పేమాతిశయత్వముచేత, మానక = 
నివారించుటకు, తల్లి=జనని, బెషధము=నూజినమందును, దాంచి=జమజుంగు పెట్టి, 
మన్ననక=లాలనచేత, మధురోపహారము౯=మాధుర్యయుక్తమైన భక్ష్యమును, చూపి= 
కనుపబచి, పిల్చుగతి౯=పిలుచువిధముగానే, శ్రుతి=వేదము, మర్మముతోక=బాగుచేయ 
వలెనను స్వాభిప్రాయమును మటుంగుపెట్టిన తలంపుతో, కర్మకాండముక=యాగాది 
కర్మములను దెలిపెడిభాగమును, చూపుక౯=కనుపబచును, తత్రియలన్‌=ఆ కర్మకాండ 
మందు జెప్పిన తపోయాగయోగకృచ్చచాంద్రాయణాది పుణ్యకర్మములను, స్వర్గకాములై= 
దేవలోక భోగాభిలాషగలవారై, పాయక=విడువక, చేతురు=(పామరకర్శరులు) ఒనరింతురు. 
తాత్పర్యము :- ఆత్మానాత్మ వివేకముగల పండితులవల్ల స్తోత్రము చేయంబడిన శిష్యుడా! 
ఎల్లప్పుడును వివేకములేనందున మన్ను తినెడు బిడ్డయొక్క మాంద్యవ్యాధిని పోంగొట్టుటకు 
దయగల తల్లి కారణముగా నుండెడి మందునునూరి ఆ మందును వానికి దెలియ 
కుండునటులు దాంచిపెట్టి తీపుగల అతిరసమును జూపి దగ్గబికు తీనికొని 
యేమజపాటుచేసి ఆ యతిరసమును పాజవెసి మందును పోసినటులు వేదము స్వర్గఫలము 
మీకు గలుగును. సత్మర్మములు చేయుడని చూపి (బ్రహ్మకాండమును మటుంగుచేయ 
అది తెలియని కర్మరులు బ్రహ్మకాండమును విడిచి “జ్యోతిష్టోమేన స్వర్గకామో యజేత” 
అనురీతిని స్వర్గఫలాపేక్షలు గలవారై విధి నిషేధ ప్రాయశ్చిత్తకామ్యములైన ([శ్రౌతస్మార్త 
నిత్యనైమిత్తిక కర్మములు చేయుచుందురని తాత్పర్యము. 


179 


కైవల్యనవనీతము 357 


భస్మము చేయునుగాని కర్మములు మొదలయిన సాధనములచేత ఆ యజ్ఞానము తొలం 
గునా? నీ బుద్ధియందు దీనిని చక్కంగాం దెలిసికొనుమని తాత్పర్యము. 
శ్లో; యథాపంకేన పంకాంభః సురయావాసురావృతః 

భూతహత్యాం తథైవైకాం న యజ్ఞర్మార్డుమర్దతి॥ - అను భాగవత శ్లోకార్థము 
చొప్పున అడుసుచేత అడుసును కడిగిన నా ముటికి పోనిచందమున కల్లు కుండను 
కల్లుతోం దోమి కడిగిన దానికంపు వదలని విధమున కర్మముచేత నజ్ఞానము నశించదని 
భావము. 

శ్లో జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్‌ కురుతే తథా 

యథైధాంసి సమిద్దో౭_గ్నిర్భస్మసాత్మ్కురుతే£_ర్జున॥ - అను భగవద్దీతావాక్యము 
చొప్పున అగ్నిచేత కట్టెలు భస్మమైనలాగున జ్ఞానాగ్ని సోంకినయెడల సర్వకర్మములును 
భస్మమౌనని తెలియునది. ఉపాదానము పరిణామోపాదానమని, వివృత్తోపాదానమని 
ద్వివిధము. పరిణామోపాదానము (పాలు పెటుగైనట్లు) గనుక వానిని ఈశ్వరునికి 
జెప్పరాదు. అట్లు చెప్పిన పక్షమున పాలుచెడి పెజుగైనటుల ఈశ్వరుండును చెడును. 
కొందబు ప్రకృతిని ఉపాదానమందురు. ప్రకృతి ఉపాదానమయినయెడల కుమ్మరవానికి 
ముందే మన్ను కలిగి యుండినట్లు ఈశ్వరునికిముందే ప్రకృతియుండవలెను. అట్లు 
చెప్పినయెడల ఈశ్వరుండు మొదటివాండు కాకపోవును. లేక రెండును వేజనిన 
ద్వైతమౌను. “ఏకమేవాద్వితీయం”. “బహ్మైవాహమిదం జగచ్చ సకలం”. శ్లో; బహూని 
మే వ్యతీతాని జన్నాని తవ చార్జున, తాన్యహం వేద్మి సర్వాణి నత్వం వేత్థ పరంతపః॥। 
అనంగా సమస్తజాతులయందు పుట్టుచు అనేకనామరూపములం జెందియండునది 
పర(బ్రహ్మమేయనియు, సర్వము బ్రహ్మమేయనియు, రెండవది లేదనియు నిర్దారణ 
మగుచున్నది కాంబట్టి యీ ప్రమాణములకు విరోధము కలుగును. అందుచేత అట్లుచెప్ప 
చొప్పడదు. వివృతోపాదానమనంగా రజ్ఞానందు సర్పముగాం దోంచినటులు కారణమందుం 
గార్యము కనంబడి విచారించిన పిమ్మట సర్పములేక రజ్ఞువే యెనట్లు కారణమైన 
బ్రహ్మమందుం దోంచిన ప్రపంచమును విచారణ చేయంగా కార్యమైన ప్రపంచము శూన్యమై 
కారణమగు బ్రహ్మమే నిలిచినట్లగుటవలన నిచట వివృత్తోపాదానమని చెప్పంబడెను. 
“అణోరణీయాన్మహతో మహీయాజ” అను శ్రుత్యర్థము చొప్పున నిద్ర గడచినతోడనే 
సూక్ష్మముగం దోంచి ఆ వెనుక గొప్పగ నగపడినచందమున “అహం బ్రహ్మాస్మి” 
ఆకారవిజ్ఞానము కలుగుటయని భావము. “శో యథోర్జనాభిస్సృజతే గృహ్యతే చ యథా 
పృథివ్యా మోషధయ స్పంభవంతి, యథా సతః పురుషాత్మేవలో మా స్తథాక్షరాత్సంభవతీహ 
విశ్వమ్‌” అను ప్రమాణము చొప్పున సాలెపురుగు తనకుతానే నూలు పుట్టించుటవలన 
నుపాదానకారణము తానే అయి ఆ నూలితో విచిత్రముగా నేయుటచే నిమిత్తకారణము 


358 కైవల్యనవనీతము 


తానే అయి ఆ నేంతకు తురీవేమాదులు తానే యగుటచే సహకారి కారణముకూడ తానే 
అయినవిధమున యీ మూండు కారణములు ఆ యీశ్వరునియందే యున్నవి గనుక 
“సదసచ్చాహమర్జ్హున” అనెడి గీతావచనమురీతిని ఎవండీ జీవేశ్వర జగద్రూపకార్యములు 
తానే యని తెలియుచున్నాండో వాండే ముక్తుండని భావము. 


అవ :- విచారణచేత జడభావమైన అజ్ఞానము నశించునని దృష్టాంతపూర్వకముగం 
దెలియంజేయుచున్నారు. 


శా॥ ఇంట న్లన్మజుం గైనవస్తు వొగిం దా నేనూజువేలేంద్లుగాం 

గంట౯ గూరుకురాక యేడ్చిన ధర న్గన్సట్టునా జ్ఞప్తి వే 

వెంట నేయక యట్లు జ్ఞాన మది ప్రాప్తించుః సుతా! చర్చచే 

జంటల్లాం జలుప నియ ల్లలుగునే జాడ్యంబు వో నేర్చునే. 73 
టీకా :- సుతా=కుమారా, ధరక౯=భూమియందు, తాక౯=ఒకానొక పురుషుడు, ఇంట౯= 
గృహమునందు, కన్మఖుంగైనవస్తువు=కంటికి అగపదని పదార్థమును, ఒగి౯=వరుసగా, 
ఏనూజువేలేంద్లుగాక=ఏ నూటువేల సంవత్సరములుగాను, (అనంగా పెక్కేండులు) 
కంటక=కంటి యందు, కూరుకురాక నిద్రపట్టక, ఏద్చినక౯=దుఃఖించినను, జ్ఞప్తి౯= 
జ్ఞాపకమును, వేవెంట౯=వెంబడివెంబడిగా, చేయక=బఒనర్చక, కన్పట్టునా =అగుపడునా, 
అట్లు=ఆ ప్రకారము, క్రియలు =(కృచ్చచాంద్రాయణ నిత్యనైమిత్తిక కామ్య విధి 
నిషేధప్రాయశ్చిత్తములు మొదలైన కులోచిత వేదోక్త) సత్మర్మములు, జంటల్తాం 
జలుప౯=రెండింతలుగా చలిపినను, జ్ఞానము =సద్వివేకము, అది=అది, కలుగునే= 
లభించునా, జాడ్యంబు=జడభావమైన అజ్ఞానము, పోనేర్చునే=పోనోపునా, చర్చచేః= 
విచారణచేతను, ప్రాప్పించుక£్‌=(ఆ జ్ఞానము) కలుగును. 
తాత్పర్యము :- కుమారా! భూమియందొక పురుషుండు తన ఇంటిలో నొకచోటను దాం 
చిన పదార్థము కనంబడకపోయిన వరుసగా ననేకవత్సరములు నిదురింపక దుఃఖించిన 
పెట్టినచోటు జ్ఞాపకమునకురాక కనంబడునా? ఆ రీతిగానే సత్మర్మములు ఇబ్బడిబ్బడిగాం 
జేయుటవలన సద్వివేకము కలుగునా? జడభావమైన అజ్ఞానమును పోంగొట్టునా? ఆ 
జ్ఞానము విచారణచేతనే సంప్రాప్తమగునని తాత్పర్యము. ఇందులకు దృష్టాంతము గాయత్రీ 
మహామంత్రమును ఉపదేశము చేయించుకొని దానియర్ధము తెలిసికొనుటకై నూజుమార్లు 
గంగాస్నానముచేసినను, సేతుయాత్రకుంబోయినను, పంచాగ్ని మధ్యమందు తలక్రిందుగాం 
దపస్సు చేసినను, ఆ గాయత్రియొక్క అర్ధము దెలిసినవారిని అడిగి తెలిసికొనువణకుం 
దెలియనివిధమున కర్మములు విశేషముగం జేయుటవలన జ్ఞానము రానేరదు గనుక 
ఆత్మానాత్మ విచారముచేతనే ఆ జ్ఞానము పుట్టుచున్నదని స్ఫురించుచున్నది. 


180 


కైవల్యనవనీతము 359 


“శో మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః 

బంధాయ విషయాసక్తం ముక్తేర్నిర్విషయం మనః।। -అనంగా మనుష్యులకు 
మనస్సే మోక్షమునకును, బంధమునకును హేతువు. విషయాదులతోం గూడుటయే 
బంధముకొజకనియు, విషయాదులయందు వాంఛ వదలుటయే ముక్తికొబికనియు 
భావము. మోక్షమునకు జ్ఞానము, ఆంకలిగొన్నవానికి వండి సిద్ధమైన అన్నమువంటిది 
గనుక “జ్ఞానాజ్ఞానే విచార్యేతే కారణే బంధమోక్షయోః” అను శ్లోకార్థము రీతిని ఎవండైతే 
విచారణముచేత అజ్ఞానమును నశింపంజేసికొని మోక్షమునకు సాక్షాత్సాధనమగు 
సుజ్ఞానమును లభింపంజేసికొనుచున్నాండో వాండే జీవన్ముక్తుండని యెజుంగందగ్గది. 


అవ :- వేదము బ్రహ్మజ్ఞానమే నిరతిశయానందమును ఇచ్చునని చెప్పి మరల కులాశ్రమ 
ధర్మమే ప్రమోదమొసంగునని ఎందుకు జెప్పవలయునని శిష్యుండడుగుచున్నాందడు. 
చ॥ ప్రమద మొసంగు జ్ఞానమని పాపముల౬౯ బశుపక్షివృక్షస 

త్మ్భృమిజలజంతువు ల్ఫ్సురలు కేవలపుణ్యముల న్నరు ల్ఫుమి 

(శమముల నౌదు రంచు (శ్రుతి చాటి కులాశ్రమధర్మమార్గమే 

క్రమముగ మోద మిచ్చునని కర్మవిధి న్వచియింప నేలకో. 74 
టీకా :- (శుతి=వేదము, జ్ఞానము =బ్రహృ్మజ్ఞానము, ప్రమదము =నిరతిశయానందమును, 
ఒసంగుక=ఇచ్చును, అని=అని చెప్పియు, పాపముల£=హింసాది పాపకర్మములచేత, 
పశు...తువులు-పశు=ముప్పది లక్షల భేదములుగల ధేన్వాది చతుష్పాదజంతువులును, 
పక్షి=పదిలక్షల భేదములుగల హంసాది పక్షులును, వృక్ష=ఇరువదిలక్షల భేదములుగల 
అశ్వత్థాదివృక్షములును, సత్‌=విద్యమానమైన, కృమి=పదునొకండు లక్షల భేదములుగల 
శేషాదికీటకములును, జలజంతువులు =తొమ్మిదిలక్షల భేదములుగల తిమి, తిమింగిలాది 
మత్స్యములును, కేవలపుణ్యములక౯=ముఖ్యములయిన సత్రియలచేత, సురలు=విష్ట్వాది 
దేవలోకవాసులైన ముప్పదిముక్కోటిదేవతలును, సుమిశ్రమములక£౯-సు =లెస్సయైన, 
మిశ్రమములక=పుణ్యపాపసంకలి తకర్మములచేత, నరులు=నాలుగులక్షల భేదములుగల 
మనుష్యులును, బెదురంచు£=బెదురని, చాటి =ప్రసిద్ధపజచి, కులాశ్రమధర్మమార్గమే -కుల= 
బ్రాహ్మణాది చాతుర్వర్గ్యమునకును, ఆశ్రమ =బ్రహ్మచర్యాది చతురాశ్రమములకును, ధర్మ= 
తగిననడవడికయొక్క, మార్గమే=అనుసరణయే, క్రమముగ౯=వరుసగా, మోదము= 
ఆనందమును, ఇచ్చునని=ఒసంగునని, కర్మవిధి౯=కర్మవిధాయకమును, వచియింప 
నేలకో=పలుకనేల. 
తాత్పర్యము :- వేదము బ్రహ్మజ్ఞానమైన నిరతిశయానందమును నిచ్చునని చెప్పియు 
దాని విడిచి పాపకర్మములచేత, తరు, పాషాణ, జలచర, క్రిమి, పశు, పక్షులను, 


364 కైవల్యనవనీతము 


తాత్పర్యము :- గురుగ్రేష్ణుండవైన యాచార్యుండా! పుట్టుట, గిట్టుటలు గల జగము 
అజ్ఞానస్వరూ పము. కర్మమునకును, అజ్ఞానమునకును స్నేహము కలిగియున్నది. 
జ్ఞానమునకును, అజ్ఞానమునకును విరోధమగును గాన చంద్రునియందలి చంద్రికతో 
కళంకము చేరియుండునటుల జ్ఞానాజ్ఞానములు రెండును జతగాంగూడి ఆకాశము మొదలైన 
జగమును చేయుటకుం దగునా? ఇది ఆశ్చర్యముగదా? యీ యర్థమును స్పష్టముగాం 
దెలియింజేయుమని తాత్పర్యము. అనంగా అస్థిరమైన ప్రపంచము అజ్ఞానస్వరూపము. 
ఆ యజ్ఞానమునకును, కర్మమునకును చుట్టజికము కలిగియుండుటవలన జ్ఞానమునకును, 
అజ్ఞానమునకును మైత్రి పొసగదు. కావున కర్మ మజ్ఞానమును పోంగొట్టంజాలదు. ఆ 
రెండును ఒక్కటిగాం గూడి జగత్సృష్టిచేయుట ఆశ్చర్యము గనుక నీ సందేహము 
నివర్తిచేయుమని శిష్యుందడుగుచున్నాండు. 
అవ :- శిష్యు(డడిగిన పై ప్రశ్నకు నుత్తరము చెప్పుచున్నారు. 
మ॥ పరంగు౯ స్వప్రభం జేతనం బదె స్వరూపట్రజ్ఞనా వృత్తినా 

స్థిరతత్రజ్ఞయె వృత్తియౌ నితరమై చెన్నొందలే దెందుల౯ 

వరతత్ర్రజ్ఞ యవిద్యకుం బగ యగు వత్సా! తగ సుప్తియం 

దరయ న్లూడమె వృత్తియై యది యవిద్యం బాపు, నిష్ట న్గుమీ. 80 
టీకా :- వత్సా=కుమారా, చేతనంబదె=ఆ బ్రహ్మజ్ఞానమే, స్వప్రభక=తనప్రకాశముచేత, 
స్వరూపప్రజ్ఞనాక =స్వరూపజ్ఞానమనియు, వృత్తినాః౯=వృత్తిజ్ఞానమనియు, పరం 
గు౯=ఒప్పును, తత్ర్రజ్ఞయె=ఆ స్వరూపజ్ఞానమే, వృత్తియౌన్‌=వృత్తిజ్ఞానమనునదియౌను, 
ఎందుల౯=ఏ శాస్తములయందును, ఇతరమై =ఇంకొకటి యై, చెన్నొందలేదు= 
(ప్రకాశింపలేదు, వరత(త్తజ్ఞ-వర=శ్రేష్టమైన, తత్రజ్ఞ=ఆ స్వరూపజ్ఞానమే, అవిద్యకు౯= 
అజ్ఞానమునకు, పగయగు£=వైరముకలదియగును, అరయక౬£౯=ఆలోచింపంగా, సుప్తి 
యందుక=కారణశరీరకార్యమైన సుషుప్తియవన్థయందు, తగక=ఒప్పునట్లుగా, 
చూడమే=కనమా, అది=ఆ స్వరూపజ్ఞానము, వృత్తియై =వృత్తిజ్లానమై, నిష్టక=నిర్వికల్ప 
సమాధిచేత, అవిద్యక=అజ్ఞానమును, పాపు£=పోంగొట్టును. 
తాత్పర్యము :- కుమారా! భూమియందు బ్రహ్మజ్ఞానమే తన ప్రకాశముచేత వృత్తిజ్ఞాన 
మనియు, స్వరూపజ్ఞానమనియు రెండువిధములుగా నుండును. ఆ స్వరూపజ్ఞానమే 
వృత్తిజ్ఞానమౌను. ప శాస్త్రములయందును ఒకటిగాం జెప్పెను గాని భిన్నములుగాం 
జెప్పలేదు. ఆ స్వరూపజ్ఞానమే అజ్ఞానమునకుం బగయగును. యోజింపంగా కారణశరీర 
కార్యమైన సుషుప్తియందు ఒప్పియున్నటులు తెలిసికొనుము. ఆ స్వరూపజ్ఞానమే 
వృత్తిజ్ఞానమై నిర్వికల్చసమాధిచేత అజ్ఞానమును పోంగొట్టునని తాత్పర్యము. “అవిరోధితయా 


181 


కైవల్యనవనీతము 361 


అవ :- భోగేచ్చగలవారలకు స్వేచ్చావిహారములు స్వాభావికములని ఆచార్యులు 
చెప్పుచున్నారు. 
శా॥ భోగాసక్తుల కెద్దియైన దిన సంభోగింప స్వాభావ్య మౌ 

రాగం బొప్ప విధించునా (శ్రుతి కుమారా! వారి కా కృత్యము 

ల్వేగ న్మారుత! వీచు మేర్చుము శిఖీ! వేమా! విసం బందుమా 

బాగౌ కాకమ! నల్పు గమ్మనిరె యెవ్వారైన నూహింపుమా. 76 
టీకా :- కుమారా=పుత్రా, భోగాసక్తులకుక=భోగమునందిచ్చగలవారలకు, ఎద్దియెనః 
=దేనినైనను, తినక=భుజించుటకును, సంభోగింపక=ఏ స్రీనైన అనుభవించుటకును, 
స్వాభావ్యమౌః=నైసర్గికమౌను, (శ్రుతి=వేదము, వారికిక=ఆ భోగాసక్తులకు, రాగంబొప్పః== 
అనురాగమొప్పునటులు, ఆ కృత్యములు =ఆ పనులు, విధించునా= నిర్ణయించునా, 
ఎవ్వారైనక=ఎవ్వరైనను, వేగక=ళీఘ్రముగా, మారుత =వాయువా, వీచుము=విసరుము, 
శిభీ=అగ్నీ ఏర్చుము =దహింవుము, వేమా= వేంవచెట్టా, విసంబు=చేందును, 
అందుమా=పొందుమా, బాగౌకాకమ=మంచిదైన వాయసమా, నల్బుగమ్ము=నల్లరంగు 
గలదిగా నుండుము, అనిరె=అని విధించిరా, ఊహింపుమా=నీవు దెలిసికొనుము. 
తాత్పర్యము :- పుత్రా! భోగమునందిచ్చగలవారలకు విధినిషేధములను యోజింపక 
యేవస్తువులనైన భుజించుటయును, ఏ జాతి ప్రీలనైనను పొందుటకును వారికి స్వభావములే 
జెను. వేదము ఆ భోగాసక్తులకు ఇష్టము వచ్చినటులు ఆ పనులను జేయుమని 
విధియించునా? ఎవ్వరైనను, వేగముగా గాలిని విసరుమని, అగ్నిని దహింపుమని, 
వేంపచెట్టును విషముకమ్మని, కాకమును నల్లరంగుగలదిగా నుండుమని విధియించిరా? 
గనుక అవి వానివానికి స్వాభావికగుణములైనట్లు భోగాసక్తులకు “కామాతురాణాం న 
భయన్న లజ్ల్ఞా” అనునట్లు స్వేచ్చగా తినుటయు, అనుభవించుటయు స్వభావములని 
నీవు తెలిసికొనుమని తాత్సర్యము. విధి యనంగా వేదము చెప్పెడి చొప్పున నడుచుట. 
నిషేధమనగా వేదవిరోధముగం బ్రవర్తించుట. 
అవ :- సర్వసంగపరిత్యాగమే వేదముయొక్క ముఖ్యాభిప్రాయమని ఆచార్యులు 
దెల్పుచున్నారు. 

మ॥ మధుమాం సేచ్చలు యాగకార్యములం గామక్రీడ లుద్వాహస 

ద్వధువందు న్దగం దీర్చుకొ మనుచు వేదంబుల్‌ తదన్యక్రియ 

ల్విధియించు న్ధాలంగ నగద్ధితముకై వేడ్క నదీయేచృ్చల= 

బుధసంస్తుత్య! సమస్తము న్విడుచుటే ముఖ్యంబె యౌ వానికిన్‌. 77 


362 కైవల్యనవనీతము 


టీకా :- బుధసంస్తుత్య -బుధ =పండితులచేత, సంస్తుత్య=కొనియాడందగిన శిష్యుందా, 
మధుమాంసేచ్చలు-మధు =సురాపానమందును, మాంస =పలలమందును, ఇచ్చలు= 
అభిలాషలు, యాగకార్యములక=యజ్ఞకార్యములయందును, కామక్రీడలు=మన్మథ 
కేళులయందభిలాషులు, ఉద్వాహసద్వధువందుక-ఉద్వాహ = పెండ్లిచేసికొన్న సత్‌=శ్రేష్టమైన, 
వధువందుక =కులస్రీయందును, తగ౯=ఒప్పునటులు, తీర్చుకొమ్ము=నెబివేర్చుకొమ్ము, 
అనుచు౯=అనుచు, తదన్య( క్రియలు =యజ్ఞశిష్టములుగాక స్వేచ్చగా తినుట, అన్యస్తీలయందు 
భోగించుట మొదలగు పనులను, తొలంగ£ =విడుచుటకుంగాను, వేదంబులు=శుతులు, 
వేడ్మక=సంతోషముతో, జగద్ధితముకై=జగత్తులోని వారి ఇష్టమునకై, విధియించుక= 
నిర్ణయము చేయును. వానికిక=ఆ వేదములకు, సమస్తము౯=సర్వాభిలాషలను, 
విడుచుటే=పరిత్యాగముసేయుటే, ముఖ్యంబె యౌ£౯=క్రేష్టమగును. 

తాత్పర్యము :- విద్వాంసులవల్లం గొనియాడందగిన శిష్యుండా? మధుమాంసముల 
యందిచ్చ గలిగియుండిన యజ్ఞములు చేసి భుజించుము. భోగములయందిచ్చ 
గలిగియుండిన విధ్యుక్తముగా వివాహముచేసికొని ఆ స్రీయందు భోగించుమని చెప్పుచు 
యజ్ఞశిష్టములుగాని కార్యములను విడుచుటకై జనులహితమును గుటించి వేదములు 
చెప్పునుగాని ఇష్టమువచ్చినటుల తినుమని, అనుభవింపుమని చెప్పలేదు. ఆ వేదమునకు 
సర్వమును పరిత్యాగముచేయుటే ముఖ్యాభిప్రాయమని తాత్సర్యము. 

“నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్త్వం నిశ్చలతత్తే స్‌ జీవన్ముక్తిః” అను 
ఆచార్యోక్తి చొప్పున దారపుత్రాదులయందభిలాష వదలగానే భోగేచ్చలయందుంగల 
మోహము వీడుచున్నది. ఆ మోహమువదలగానే విషయరహితుండగుటవలన 
నిర్మలజ్ఞానము కలుగుచున్నది. అట్టి జ్ఞానము కలవాండు జీవన్ముక్తుండని భావము. 
అవ :- విధి నిషేధములను గుతించి వివరించుచున్నారు. 

మ॥ క్రతుశేషామిషమద్యసంగ్రహణ మాఘ్రాణింపం బుత్రార్ధమై 

బుతువేళక సతిం జేరం జాలు నివి సత్కృత్యంబు లంచు గ్లియా 

హితమై వేదము పల్ముం జూడు మిలయం దిచ్చ ల్వెస న్లోచి స 

ద్వతకర్మందివటుల్‌ చరింతు రటుల న్వర్తిల్లు మామోదివై॥ 78 
టీకా :- ఇలయందుక=భూమియందు, క్రతుశేషామిషమద్యసం గ్రహము-క్రతు శేష=యజ్ఞ 
శిష్టములైన, అమిష=మాంసము, మద్య=కల్లుకు ప్రతినిధియెన సోమలతరసమును, 
సంగ్రహణము=పరిగ్రహణము, ఆ(ఘాణింప౯=వాసన చూచుటయును, పుత్రార్థమై= 
సుతోత్పత్తికై, బుతువేళ£౯=బుతుకాలములయందు, సతిక=భార్యను, చేర£౯= 
కలియుటయును, చాలు£=చాలును, ఇవి=ఈ కార్యములు, సత్మృత్యములంచు౯=మంచి 


182 


కైవల్యనవనీతము 363 


కార్యములని, (క్రియాహితమై =కర్మకాండమున నొప్పిదముగా, వేదము=[ుతి, పల్ము౯= 
వచించును, సద్ర్వతకర్మందివటులు -సత్‌=శ్రేస్టములైన, వ్రత =కృవృ్చచాంద్రాయణాది 
వ్రతములు సలిపెడువారును, కర్మంది=కుటీచక బహూదకాది సన్వ్యాసులును, వటులు= 
(బ్రహ్మచారులును, ఇచ్చలు=(ముందుచెప్పంబడిన మధుమాంస భక్షణభోగములయందలి) 
కోరికలు, వెసక=ళీఘ్రముగా, త్రోచి=విడిచి, చరింతురు=ప్రవర్తింతురు, చూడుము=(వారు 
గృహస్థులచేత పూజ్యులై యుండుటను) నీవు కనుము, అటులన్‌=ఆ ప్రకారము, ఆమోదివై= 
(బ్రహ్మానందముగలవాండవై, వర్తిల్లుము=ప్రవర్తించుము. 

తాత్పర్యము :- వేదము భూమియందు కల్లుకు ప్రతినిధియైన సోమపానమును 
పశుపురోడాశమును ఆఘ్రాణింపుమనియు, ధర్మ(ప్రజార్థమై బుతువైన ఐదవదినమందు 
తనసతిని కూడుమనియు, ఈ కార్యములు కర్మకాందమునకు ఒప్పిదముగాం జెప్పెనుగాని 
సర్వము త్యజించిన వ్రతనిష్టులను సన్వ్యాసులను బ్రహ్మచారులనుచూచి, ముందుచెప్పిన 
మధుమాంస భక్షణ భోగములయందలి కోరికలను పరిత్యజించి (బ్రహ్మానందము 
గలవాండవైయుండుమని తాత్పర్యము. 


అవ :- పరస్పరవిరోధముగల జ్ఞానాజ్ఞానములు రెండును ఏకమై జగత్సృష్టి 
యెట్లానరించునని శిష్యుండడుగుచున్నాండు. 


మ॥ జగదాకారజడంబు కర్మతతికి౯ సఖ్యంబగు న్గానికి= 

బగయౌ నొండగుజ్ఞాన మిందుకళతోం బ్రచ్చన్నమై కందుసో 

యగమై కూడినజోకం జేరి యవి వ్యోమాదిప్రపంచం బహో 

తగునాం జేయ గురూత్తమా! తెలుపుమీ తాత్పర్య మింపొందంగాన్‌. 79 
టీకా :- గురూత్తమా=గురుగ్రేష్ణుండైన నా యాచార్యుండా, జగదాకారజడంబు-జగత్‌= 
(పుట్టుచు, గిట్టుచునుండు నామరూపాత్మకమయిన) లోకముయొక్క ఆకార=స్వరూపము 
గల, జడంబు =అజ్ఞానము, కర్మతతికిన్‌ =విధిని షేధకామ్యప్రాయళశ్చిత్తములతోం గూడిన 
స(త్రియానమూవామునకు, సఖ్యంబు=మై (త్రి, అగున్‌ =అగును, దానికి౯=ఆ 
యజ్ఞానమునకు, ఒండగు =ఏకస్వరూపమైన, జ్ఞానము =యథార్ధవస్తుపరిజ్ఞానము, పగయాన్‌ 
=విరోధమగును, అవి=ఆ జ్ఞానాజ్ఞానములు రెండును, ఇందుకళతోజ£౯-ఇందు=చంద్రుని 
యందలి, కళతో£౯=కలతో, కందు =సల్పు, ప్రచ్చన్నమై =మాటుపడి, సోయగమై = 
సొగసుగలదై, కూడినజోకః=చేరినరీతిగానే, చేరి=కలసి, వ్యోమాదిప్రపంచంబు=ఆకాశము 
మొదలైన జగమును, చేయః౭ః=చేయుటకు, తగునా=చెల్లునా, అహో =ఆశ్చర్యము, 
ఇంపొందంగా౯=ఆనందముపొందులాగున, ఈ తాత్సర్యము౯=ఈ తాత్పర్యమందలి 
యర్థమును, తెలుపుము =తెలియంజేయుము. 


368 కైవల్యనవనీతము 


యుండంగక౯=చంపంబడినవారైయుండంగాను, చూడమే=మనము చూడమా, అట్లు=ఆ 
ప్రకారము, ఆజదోద్భూత కర్మతతులు -ఆ=ఆ యొక్క జద = అజ్ఞానముచేత, 
ఉద్భూత =పుట్టిన, కర్మతతులు =క్రియాసమూహములు, మానుష తంగత్రములు= 
మనుష్యులచేతం జేయంబడిన నిర్ణయములు, సు=లెస్సయగు, మతి=జ్ఞానము, ఆత్మక్రియా 
రూపము =ఆత్మతంత్రము, బె£్‌=బెను. 

తాత్పర్యము :- కుమారా! అతిశయమయిన మనస్సునందు అజ్ఞానము, జ్ఞానము పుట్టెను. 
ఎల్లప్పుడు ఆ రెంటికింబగయెందుకుం గలిగెననంగా, ఒక గర్భమందుం బుట్టిన 
అన్నదమ్ములు ఒకనిచే నాకండు చంపంబడియుండుటను మనము చూడలేదా? ఆ 
ప్రకారమే అజ్ఞానము చేత నేర్పడు కర్మతతులు, మానుషతం([త్రములు, జ్ఞానము, 
ఆత్మవస్తుతంత్రము ఈ రెండును ఎటులనౌనని తాత్పర్యము. 

అవ :- యోగజ్ఞానముల తారతమ్యములను దిగువవచ్చెడు రెండు పద్యములచేత శిష్యునకు 
దెలియంజేయుచున్నారు. 


మ॥ తగుం గర్మంబులు సేయం బాయ మతి వ్యత్యాసంబుగాం జల్ప న 

ట్లగునో జ్ఞానము పూర్ణమై నెగడు సత్యంబౌటం దద్‌జ్ఞాన మి 

జ్ఞగతిక యోగము లాంతియౌ నొకటి వ్యాజంబొప్ప వేటొండుగా 

నొగి భావించుట ధ్యాన మందు రదియే యోగం బగు£౯ జ్ఞాన మా 

త్మగుహ న్లోంచి వెలుంగు గాన బుతమధ్యాసంబు గా దెంతయున్‌. 84 
టీకా :- ఇజ్జగతి౯=ఈ భూమియందు, కర్మంబులు=(వేదోక్తకులాచార) సత్మర్మములు, 
చేయక=ఒనర్చుటకును, పాయక£౯=విడుచుటకును, మటి=వెండియు, వ్యత్యాసంబుగాక౯= 
వ్యత్యస్తముగా, చల్చక=చేయుటకును, తగు౯=ఒప్పును, జ్ఞానము =బ్రహ్మ స్వరూపమైన 
జ్ఞానము, అట్లగునో=ఆ ప్రకారముచేయుటకును తారుమాజుగాచేయుటకును 
విడుచుటకును తగునా, సత్యంబౌటక =దేశకాలవస్తుపరిచ్చేదశూన్యమగుటచేత, పూర్ణమై= 
అంతటనిండినదై, నెగడు౯=లేజరిల్లును, తద్‌జ్ఞానము=ఆ (బ్రహ్మజ్ఞానమనునది, యోగము= 
కర్మయోగమనునది, లా౭తియౌః=వెవ్వేజిగును, ఒకటి౯=ఒక పదార్థమును, వేటొండుగాః 
=మటియొకటిగాను, ఒగిక=క్రమముగా, భావించుట=భావనచేయుట, ధ్యానమందురు= 
ధ్యానమని చెప్పుదురు, అదియే=ఆ ధ్యానమే, యోగంబగు౯=యోగమను పేరుగలది 
యగును, జ్ఞానము=జ్ఞాన మనునది, ఆత్మగుహక£ =అంతఃకరణమను గనియందు, 
తోంచి=పుట్టి, వెలుంగు౯=(ప్రకాశించును, కానక=కాంబట్టి, ఎంతయుక=తద్దయు, 
అధ్యాసంబు గాదు =కల్పితముగాదు, బుతము=యథార్థమగును. 
తాత్సర్యము :- లోకమందు పుణ్యకార్యములు చేయుటకును, చేయకుండుటకును, 


183 


కైవల్యనవనీతము 365 


కర్మ నావిద్యాం వినివర్తయేత్‌, విద్యావిద్యాం నిహంత్యేవ తేజస్తిమిరసంఘవత్‌” అను 
శ్లోకార్థము చొప్పున కర్మకును, అజ్ఞానమునకును విరోధము లేనందున కర్మ అజ్ఞానమును 
పోంగొట్టంజాలదు. జ్ఞానము అజ్ఞానమును గొట్టివేయుచున్నది. ఇందులకు దృష్టాంతము. 
పటము పటాంతరంబునకు విరోధిగాదు గాన దాని నెటువలె చెరచక బలపజచుచున్నదో 
ఆ తీరున కర్మ అజ్ఞానమునకు విరోధి గాదు కనుక దానింబోంగొట్టక వృద్ధిపజిచుచున్నది. 
మణియు అమావాస్యనాంటి రాత్రియందు కలిగిన మేఘావరణము ఆ యమావాస్య 
చీకటిని పోంగొట్టక వృద్ధి చేసిన తెజంగున కర్మం బజ్ఞానమును ప్రబలించుచున్నది. 
ఎట్లనంగా ఆ చీంకటియందు దారింబట్టిపోయెడి మనుజునకు పశువు లెదురుగావచ్చిన, 
వానిలో ఎద్దని, ఆవని తెలియక సాధారణముగ మృగములనియు, మనుష్యులెదురైన 
బ్రాహ్మణుందని, శూద్రుండని తెలియక సాధారణముగ మనుష్యులనియుం దోంచును. 
ఆ చీంకటిలో మబ్బుకూడా చేరిన సామాన్యముగాం దోంచిన పశ్వాదులు సహా 
తెలియకపోవును. అదే దీరున కర్మ అజ్ఞానమును వృద్ధి చేయును. ఆత్మయందు 
అవిద్యయును, అజ్ఞానంబును కూడియుండుట వలన ముందు చెప్పిన చొప్పున దానిచే 
అపంచీకృత పంచమహాభూతముల వలనం గల్పింపంబడిన సూక్ష్మశరీరము 
స్టూలశరీరంబుతో గూడి సర్వకర్మములను జేయుచున్నది. ఇట్లు శరీరత్రయంబు కార్యమై 
పృథివ్యప్తేజోవాయ్వాకాశములు కారణములై ప్రత్యక్షముగం గనుపడుచుండ వేదాదులయందు 
వక్కాణింపంబడిన అద్వితీయవర[బ్రహ్మము తానని యెట్లు చెప్పందగుననంగా 
వ్యష్టిసమష్ట్యాత్మకమగు శరీరత్రయమనెడి ప్రపంచము ఆ యాత్మయందారోపింపం 
బడియున్నందున రజ్ఞుస్వరూపం బెటులనిలిచెనో ఆ విధమున ఆత్మయందారోపింపం 
బడిన జగత్తునకు ఆత్మతప్ప వేజొకవస్తువులేదు గాన ఆ యాత్మ యద్వితీయుండగు 
చున్నాండు. కాంబట్టి అద్వితీయపరిపూర్ణ సచ్చిదానందస్వరూపుండైన ఆత్మ తాననియు 
తనకంటె ఖీన్నముగ భ్రాంతిచేం దోంచెడి జగత్తు మిథ్యయనియు నెవ్వండెజుంగు 
చున్నాండో వాండే జీవన్ముక్తుండని వేదాంతసిద్ధాంతము. 

మిథ్యయనంగా రజ్జువందలి సర్ప్వమువలెను, సుషుప్పియందలి స్వప్నమువలెను, 
ఎందమావులయందలి నీళ్ళవలెను, కాలిన వస్తమువలెను తోంచెడి భ్రమ. ఇది పంచ 
విధంబులు. బింబప్రతిబింబదృష్టాంతముచేత నొక్కటియని తెలిసికొనక తటస్టేశ్వరునికిని 
ప్రత్యగాత్మకును భేదబుద్ధిగలుగుట మొదటి(భ్రమ. స్ఫటిక లోహితోపమానముచేత 
ఆత్మయందు దోంచెడి కర్త్రత్వాద్యభీమానములు అబద్ధమని యొజుంగక యథార్థమని 
నమ్ముట రెండవ(భ్రమ.  ఘటమఠాకాశముల దృష్టాంతమువలన శరీరత్రయమున 
భిన్నభావము వదలకయుండుట మూండవభ్రమ. రజ్ఞాసర్పోదాహరణముచే జగత్మర్తయగు 
పరబ్రహ్మము తానని యెజుంగక వికారత్వముం జెందుట నాల్గవ(భ్రమ. స్వర్గలోక 


366 కైవల్యనవనీతము 


దృష్టాంతముచేత కారణాదభిన్న ప్రపంచము భిన్నముగా నున్నదని యెంచుట ఐదవభ్రమ. 
ఈ (భ్రమలు అజ్ఞానంబువలనం గలుగునవి గనుక వానిని నిర్వికల్పసమాధిచే నశింపం 
జేయవలయునని భావము. 
శ్లో; అంతఃపూర్ణో బహిఃపూర్ణః పూర్ణకుంభ ఇవాంబరే। 

అంతశ్శూన్యో బహిఃశూన్యః శూన్యకుంభ ఇవాంబరే॥ - అను స్మ ఎ్రత్యర్ణము 
నందలి భావన కలిగియుండుట నిర్వికల్పసమాధి యనంబడును. 
అవ :- వృత్తిరూపజ్ఞానము జగద్రూపమగు అజ్ఞానమును నశింపంజేయు విధమును 
దృష్టాంతపూర్వకముగం దెలియంజేయుచున్నారు. 

మ॥ పగయె సుప్తి దహింప కజ్ఞత స్వరూపప్రజ్ఞ తా వృత్తియె 

మిగుల న్దాని దహించు టెట్టులన సన్మిత్రస్థితోష్ణద్యుతుల్‌ 

జగతి న్గాల్పక తచ్చిలం దగిలి భాస్వద్వహ్నియి కాల్చు నా 

పగిది నృత్తి దహించు దృశ్యమయమై భాసిల్లు నజ్ఞానమున్‌. 81 
టీకా :- స్వరూప ప్రజ్ఞ =స్వరూపజ్ఞానము, పగయై =విరోధముకలదై, సుప్తిక=సుషుప్యవస్థ 
యందు, అజ్ఞతక=అజ్ఞానమును, దహింపక=కాల్పక, తా£౯=తాను, వృత్తియె =వృత్తిజ్ఞాన 
రూపమై, దాని౯=ఆ జగద్రూపమైన అజ్ఞానమును, మిగులక=మిక్కిలి, దహించుట = 
కాల్చుట, ఎట్టులనక=ఏలాగనంగా, సన్మిత్ర...స్థితుల్‌-సత్‌ = శ్రేష్టమైన, మిత్ర=సూర్యుని 
యందు, స్థిత=ఉన్నట్టి, ఉష్ణద్యుతుల్‌=తీక్టకిరణములు, జగతి౯=లోకమును, కాల్పక= 
దహింపక, తచ్చిల౯=ఆ సూర్యకాంతపు జాతియందు, తగిలి=పడి, భాస్వద్వహ్నియై- 
భాస్వత్‌=ప్రకాశించుచుందెడి, వహ్నియై =అగ్నియై, కాల్చుక=ఏర్చును, ఆ పగిది౯=ఆ 
లాగున, వృత్తి=వృత్తిరూపజ్ఞానము, దృశ్యమయమై =నామరూపాత్మకజగద్రూపమై, 
భాసిల్లు =వెలింగెడి, అజ్ఞానముక =అవివేకమును, దహించు£౯=నశింపంజేయును. 
తాత్పర్యము వలా స్వరూపజ్ఞానము విరోధముగలదైయుండియూ సుషుహ్త్యవస్థయందు 
అజ్ఞానమును కాల్చక తానువృత్తిజ్ఞానరూపమై ఆ జగద్రూపమైన యజ్ఞానమును దహించుట 
యెట్టులనంగా సూర్యునియందుండు ఉష్టకిరణములు లోకమును గాల్పక సూర్యకాంతపు 
జాతియందుందగిలి అగ్నియె జగత్తును గాల్బును. ఆ ప్రకారమే వృత్తిరూపజ్ఞానము 
జగద్రూపమైన అజ్ఞానమును నశింపంజేయునని తాత్పర్యము. 
అవ :- అంతఃకరణమందుంబుట్టిన సత్మర్మములు వృత్తిజ్ఞానము అనువానిలో వృత్తి 
జ్ఞానమునకు శ్రేష్టమైన పూర్ణజ్ఞానమని యేల పేరుపెట్టంబడెనని శిష్యుండడుగు 
చున్నాండు. 


184 


కైవల్యనవనీతము 367 


మ॥ కరణప్రత్రయజన్మకార్యములు సత్మర్మంబులౌ వృత్తియు౯ 

స్థిర నంతఃకరణోద్భవంబె కద సాచివ్యంబె యౌ వానికి౯ 

హరియింప న్దగవో యవిద్య నవి సత్యాచార్య! యావృత్తికి౯ 

వరవిజ్ఞాన మటంచుం బేరిడిన భావం బేమి తెల్ప న్దగున్‌, 82 
టీకా :- సత్యాచార్య=త్రిపరిచ్చేదమైన పరబ్రహ్మవస్తువును దెలిసి శిష్యప్రశిష్యులకు బోధించెడి 
శక్తిగల గురుమూర్తి, స్థిరక=భూమియందు, కరణప్రత్రయ=(కాయిక వాచిక మానసికము 
లనెడి) త్రివిధసాధనములవలన, జన్మ=పుట్టిన, కార్యములు = (వేదవిహితములైన) పనులు, 
సత్మర్మంబులౌ£౯-సత్‌=శ్రేష్టములయిన, కర్మంబులు =క్రియలు, కొ౯=అగును, వృత్తియు౯= 
వృత్తిజ్ఞానమును, అంతఃకరణోద్భవంబె కద-అంతఃకరణ =మనమునందు, ఉద్భవంబె కద= 
పుట్టినదే కదా, వానికిక=ఆ సత్మర్మములకు, సాచివ్యంబె యె£౯=మిత్రత్వంబు గలదియే 
యగును, అవి=ఆ సత్మర్మములు, అవిద్యక=అజ్ఞానమును, హరియింపన్‌=పోంగొట్టుటకు, 
తగవో=చాలినవి కావా, ఆ వృత్తికిన్‌=ఆ అంతఃకరణోద్భవమైనవృత్తికి, వరవిజ్ఞాన 
మటంచుక£౯-వర =క్రేష్టమైన, విజ్ఞానమటంచుక= పూర్ణజ్ఞానమని, పేరు=నామము, ఇడిన= 
ఉంచినట్టి, భావంబు=అభి ప్రాయము, ఏమి=ఏమి, తెల్పన్దగు౯=తెలియంబజిచవలసినది. 
తాత్సర్యము వా సద్గురుమూర్తీ! భూమియందు కాయిక, వాచిక, మానసికములనెడి 
సాధనముల మూటివలనం బుట్టిన సత్మియలును వృత్తిజ్ఞానమును అంతఃకరణమునందు 
పుట్టినవియే గనుక ఆ సత్మర్మములకును వృత్తిజ్ఞానమునకును మిత్రత్వము కలది యగును. 
ఆ సత్మర్మములు అజ్ఞానమును నశింపంజేయుటకు చాలినవిగావా? అట్టి యంతః 
కరణమునకు శ్రేష్టమైన జ్ఞానమని పేరిడిన అభిప్రాయమును దెలియంజేయవలయునని 
తాత్పర్యము. 
అవ :- ముందడిగిన ప్రశ్నకు ఉత్తరముం జెప్పుచున్నారు. 

మ॥ వితతాంతఃకరణంబున నడము సంవిద్రూపము గ్లల్లె సం 

తత మా రెంటికి వైర మేల యనం బుత్రా! చూడమే సోదరు 

ల్పతులై యుండగ నొక్కరుం డొకనిచే నట్లా జడోద్భూతక 

ర్మతతు ల్మానుషతంత్రము ల్సుమతి యాతృప్రక్రియారూపజె. 83 
టీకా :- పుత్రా=కుమారా, వితతాంతఃకరణంబునక-వితత=అతిశయమైన, అంతః 
కరణంబున£౯=మనస్సునందు, జదము =(కర్మరూపమైన) యజ్ఞానమును, సంవిద్రూపము== 
బ్రహ్మజ్ఞానమును, కల్గె౯=పుట్టెను, సంతతము=ఎల్లప్పుడు, ఆ రెంటికి౯=ఆ యజ్ఞాన 
సుజ్ఞానములకు, వైరము=పగ, ఏలయనజ£=ఎందుకనంగా, సోదరులు =ఏకగర్భ సంభూతు 
లైన యన్నదమ్ములు, ఒకనిచే£౯=వారిలో నొకనిచేత, ఒక్కరుండు=మటథియొక్కండు, హతులై 


372 కైవల్యనవనీతము 


తనుధారులౌట =దేహధారణముకలవారుగా నగుట, తథ్యంబౌక్‌=యథార్థమగును, 
ప్రత్యక్పింతజ=నిర్విషియవస్తుధ్యానముచేత, తత్పథ్యాటంకమొనర్పక-తత్‌=ఆ వెంబడించిన 
జన్మపరంపరలయొక్క పథ్యా=మార్గమును, ఆటంకమొనర్పక=అడ్డగించిన, తాదాత్యులై= 
(బ్రహ్మస్వరూపులై, క్రాలుదురు=ప్రకాశింతురు. 

తాత్సర్యము వా అసత్యమగునట్టి ధ్యానము మేలయినవస్తువుయొక్క సన్నిధానమును ప్‌ 
ప్రకారము కలుగంజేయునని శిష్యుండడుగంగా వారివారి ధ్యానములు వారివారి 
యుత్పత్తులకు కారణములగును. దేహమే ఆత్మగా భావించంగా అట్టి దేహధారులే 
యగుదురు. నిర్విషయవస్తు ధ్యానముచేత ఆ జన్మపరంపరలను గలుగంజేయు మార్గమును 
నిరాకరించినవారు బ్రహ్మస్వరూపులై ప్రకాశింతురని తాత్పర్యము. (బ్రహ్మ వేద బ్రహ్మైవ 
భవతి-అను [శ్రుత్యర్థము చొప్పున బ్రహ్మమును దెలిసికొనినవాండు బ్రహ్మమే యగుచున్నాం 
డని భావము. తాదాత్యమనంగా తత్స్వరూపము. ఈ తాదాత్యము త్రివిధమనుటకు 
ప్రమాణము. “అహంకారస్య తాదాత్మ్యం చిచ్చాయాదేహసాక్షిభిః, సహజం కర్మజం 
భ్రాంతిజన్యం చ త్రివిధం క్రమాత్‌” అనంగా తాదాత్యము సహజన్యమని కర్మజన్యమని 
(భ్రాంతిజన్యమని త్రివిధము. అందు సహజన్యతాదాత్య మనంగా అహంకారమందు 
చిత్తు ప్రతిబింబించి ఆ ప్రతిబింబముతో నహంకారముగూడి కాల్చంబడిన యినుపముద్దవలె 
నేకమై చిత్తువలెం గనంబడిన చిత్రతివింబమునంగూడిన యహంకారమునకు ఆ 
ప్రతిబవింబముతోడి తాదాత్యము.  కర్మజన్యతాదాత్య మనగా ఆ చిత్రతిబింబముతోం 
గూడి చిత్తువలెం దోంచిన యహంకారము. స్టూలదేహముతోం జేరినప్పుడు దానికి 
స్టూలదేహముతోడి తాదాత్యము. _ భ్రాంతిజన్యతాదాత్య మనంగా నేను ద్విజుండను, 
క్షత్రియుందను, వైశ్యుందను, శూద్రుందను, (బ్రహ్మచారిని, సన్వ్యాసినిలోనుగాం గల 
చిత్తవృత్తులతోం జేరియుండెడి అహం శబ్దార్థమైన సాక్షితోం గల్లెడి తాదాత్య్యము. మటియు 
చిత్రతిబింబమును, నహంకారమును ఒక్కచోటనే పుట్టినవిగాన సహజన్యమనంబడును. 
జాగ్రదవస్టయందు భోగ్యమైన కర్మము పుట్టినపుడు పుట్టి ఆ కర్మము నశించెనేని తానును 
నశించును గాన కర్మజన్యమనంబడును. అనంగా కర్మముగలిగిన తాదాత్యము 
గలుగుననియు కర్మము లేకుండిన తాదాత్య్యము లేదనియు భావము. ఇందుకు దృష్టాంతము 
జాగ్రత్స్వప్నములు. సర్వాధిష్టానమైన ఆత్మస్వరూపము తానని యెజుంగకుండుటవలనం 
గలిగినది గాన భ్రాంతిజన్య మనంబడును. ఈ తాదాత్యత్రయమునకు నివృత్తి యెట్లు 
గలుగుననంగా పైనంజెప్పినవానిని విచారణచేసి అహంకారమును నశింపంజేసికొని 
స్వానుభవసిద్ధమైన సుషుప్తివలె కర్మప్రదమైన కర్మమువలన జనించిన కర్మమునకు నాశనము 
నిశ్చయమని యెటింగి అహం బ్రహ్మాస్మి అను విజ్ఞానముంజెందుటవలననని వేదాంత 
నిరరాపణము. శ్లోః। అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ॥। 


185 


కైవల్యనవనీతము 369 


మతియొకవిధముగాం జేయుటకును తగినవగును. జ్ఞానము ఆ ప్రకారమే చేయుటకును, 
విడుచుటకును, తారుమాజుగాం జేయుటకును తగదు. దేశకాలవస్తు పరిచ్చేద 
శూన్యమయిన పరబ్రహ్మజ్ఞానము అంతటనిండి ప్రకాశించుచుండును. యోగమనునది 
వేజినదగును. అదియెట్లనంగా ఒకనివలన వినినపదార్థమును మనసున ఊహించుట 
ధ్యానము. ఆ ధ్యానమే యోగమనునది యగును. కాంబట్టి ఆ యోగము కల్పింపం 
బడునది. జ్ఞానమనునది “అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు” అనునట్లు 
విశ్వస్వరూపు లయిన (బ్రహ్మవిష్ట్వాదిచేతనాచేతన ప్రాణులయొక్క అంతఃకరణ మనెడు 
గుహయందుండునదిగాన అది విచారణచేత ఉదయించి ప్రకాశించునది యగును. కనుక 
జ్ఞానము చూచి పొందినదగుటవలన యథార్థమైనదని తాత్పర్యము. “కర్మ, కర్తుం, 
అకర్తుం, అన్యథాకర్తుం, శక్తం, జ్ఞానం తథైవ న, కర్మఫలముత్పన్నం, నోత్సన్నం, జ్ఞానఫలం” 
అని మహాభాష్యము అనగా, కర్మము చేయవచ్చును, చేయక యుండవచ్చును, మజియొక 
విధముగా జేయవచ్చును. జ్ఞానమనునది అట్లుగాదు. కర్మఫలము పుట్టునది, జ్ఞానఫలము 
పుట్టునదిగాదు అని భావము. 
చ॥ అనుభవవేద్యపూర్ణపరమార్థము చేతన మాలకించి భా 

వన మొనరింప యోగమగు వాస్తవ మెమ్మెయి విన్నమాట యౌం 

గనుమజుం గౌనుగాక సుత! కనడం జూచిన దట్లుగాదు గా 

వున నవివేకము న్లెబుపనోవు వివేకము కర్మ మోవునే. 85 
టీకా :- అనుభవవేద్యపూర్ణ పరమార్థము -అనుభవ =స్వానుభావముచేత, వేద్య=తెలిసికొనం 
దగిన, పూర్ణ=పరిపూర్ణమైన, పరమార్ధము =అద్వితీయము, చేతనము =జ్ఞానము, (అగును) 
ఆలకించి=ఒకరు చెప్పంగా విని, భావనమొనరింపక=భావింపంగా, యోగమగు౯=యోగ 
మనునదియౌను, విన్నమాట =వినినపలుకులు, కనుమజుంగౌనుగాక =మటథింగిపోనేగాని, 
ఎమ్మెయి౯=ఏ ప్రకారము, వాస్తవము =యథార్థము, జ౯=అగును, కన్పదడక౯=అగుపడ, 
చూచినది =విమర్శించినది, అట్లుకాదు =ఆ ప్రకారము కనుమటుంగుకాదు, కావున£౯ =కాం 
బట్టి, వివేకము =జ్ఞానము, అవివేకముక=అజ్ఞానమును, చెబుపనోపు౯=చెబుపంజాలును, 
కర్మము=ఆ సత్మ్మ్మూనుష్టానము, ఓపునే=ఆ యజ్ఞానమును పోంగొట్టుటకుం దగునా. 
తాత్పర్యము :- స్వానుభావముచేత పూర్ణమైన అద్వితీయము జ్ఞానమగును. ఒకరు 
చెప్పంగా విని యోజింపంగాం దోంచినది యోగమగును. వినినమాట కనుమజుంగౌను 
గాని కనినది కనుమజుంగుగాదు కాంబట్టి జ్ఞానము అజ్ఞానమును చెజుపంజాలును. 
సత్మర్మము అజ్ఞానమును పోంగొట్టంజాలదని తాత్పర్యము. “యధేహ కర్మచితో లోకః 
క్షీయత ఏవ, అముత్ర పుణ్యచితో లోకః క్షీయత ఏవ కర్మణా కృష్యాదినా, చితః సంపాదితః 


370 కైవల్యనవనీతము 


, పదార్థః, యథా క్షీయత ఏవ తథైవ అముత్ర పుణ్యచితో లోకః క్షీయత ఏవ” అని 
మహాభాష్యమందుం జెప్పినట్లు కర్మచేత సంపాదింపంబడిన పదార్థము నశించునది. ఆ 
ప్రకారమే వ్యవసాయముచేత సంపాదింపంబడిన పదార్థము మజుసటి సంవత్సరమునకు 
సెలవయినటుల నశించునని భావము. 


అవ :- అపరోక్షసాక్షాత్మారజ్ఞానమునకును శ్రవణమువలనం గలుగునట్టి ధ్యానమునకును 
గల తారతమ్యములం దెలియంజేయుచున్నారు. 


మ॥ సకలం బాత్మమయంబనః౯ సుమతి మోక్షం బబ్బుం దద్ధానముక౯ 

వికలం బౌనన దాని స్వానుభవ ముర్వి న్మిథ్యగాం జూడంబో 

కు కుమారా! విని చేయుచింత మృష తద్గోప్యస్థితార్థం బమో 

ఘకలాంచత్సరిపూర్ణమై వెలయు దాం గల్పాంతమున్సత్యమై. 86 
టీకా :- కుమారా=పుత్రా, ఉర్విక=భూమియందు, సుమతిక£౯=అపరోక్షసాక్షాత్య్భార 
జ్ఞానముచేత, సకలంబు£=సమస్తమును, ఆత్మమయంబనక౬ =పరబ్రహ్మస్వరూపమేయనిన, 
మోక్షంబు =కైవల్యము, అబ్బుక=దొరకును, తద్య్యానముక-తత్‌=ఆ ప్రాప్తించిన 
వస్తువుయొక్క ధ్యానముక£ =నిదిధ్యాసమును, వికలంబౌనన౯౭=చెడుననిన, దాని 
స్వానుభవము =(ఆ చెడిన ధ్యానమువలన కలిగిన) స్వానుభూతి, మిథ్యగాక£ =అబద్ధముగా, 
చూడంబోకు =ఎంచకుము, విని=శ్రవణముచేసి, చేయుచింత=ఒనర్చునట్టి ధ్యానము, 
మృష=అబద్దము, (అగును) తత్‌=ఆ ధ్యానమువలనం దోంచిన, గోప్య=అవాజ్నానస 
గోచరమై, స్థిత=ఉన్నట్టి, అర్థంబు=పర బ్రహ్మము, కల్పాంతము£ =వృత్తి ప్రళయము మొదలు 
తటస్టేశ్వరప్రళభయము వణకు, అమోఘ =వ్యర్థముకాని, కలా=తుర్యతుర్యమను పేరుగల 
అవికల్పావికల్పకలచేత, అంచత్‌=ఒప్పునట్లుగా, పరిపూర్ణమై=అంతట నిండినదై, 
సత్యమై =త్రిపరిచ్చేదశూన్యమై, వెలయుక£౯=ప్రకాశించును. 
తాత్పర్యము :- కుమారా! పుడమియందు అపరోక్షజ్ఞానముచేత సమస్తమును “శు॥ 
వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం” అను ప్రమాణము ననుసరించి 
సర్వము బ్రహ్మస్వరూపమే యనిన కైవల్యము దొరకును. ఆ ధ్యానమువలన లభించిన 
వస్తువు నిష్టచేత చెడుననిన ఆ ధ్యానము చెడునే కాని ఆ ప్రాప్తించిన యథార్థవస్తువు 
చెడదు. శ్రవణముచేసి ఒనర్చునట్టి ధ్యానము అసత్యమగును. దానివలన కలిగిన 
పర(బ్రహ్మవస్తువు వృత్తిప్రళయము మొదలు తటస్టేశ్వర (పళయమువటకు వ్యర్థముగానట్టి 
తుర్య తుర్యమగు అవికల్పావికల్పముగా నొవ్చి అంతట వ్యావించునదియటైం 
త్రిపరిచ్చేదశూన్యమై ప్రకాశించునని తాత్పర్యము. “ఏకో దేవ స్సర్వభూతేషు గూఢ 
స్సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మా, కర్మాధ్యక్షస్సర్వభూతాధి వాస స్సాక్షీ చేతా కేవలో 


186 


కైవల్యనవనీతము 371 


నిర్గుణసాత్‌, యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమః, సయోహ వై తత్సరమం, 
(బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి, బ్రహ్మవిదాష్నోతి పరం, న జాయతే మ్రియతే వా విపళ్ళిత్‌, 
నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మమ్‌. ఆకాశవత్సర్వగతశ్చ నిత్యః, నిత్యో నిత్యానాం 
చేతనశ్చేతనానాం, ఇదం సర్వం యదయమాత్నా సర్వం హైతద్రృహ్మవేద సర్వమ్‌” అనెడి 
(శ్రుతి ప్రమాణంబుల ప్రకారము ఆత్మ యొక్కటియేయనియు, ఆ పరమాత్మకంటె నన్యముగ 
కర్తయు భోక్తయు లేదనియు, ఆత్మకు సంసారంబు (భ్రాంతిమాత్రమే యనియు, 
పంచకోశాత్మకమైన గుహయందుండు ఆత్మయే పరబ్రహ్మంబనియు, అట్టి బ్రహ్మమును 
ఏ పురుషుండు తనకంటె వేజుగాదని తలంచుకొనుచున్నాండో వాండదే బ్రహ్మంబగుననియు, 
అట్టి (బ్రహ్మవేత్తకు జననమరణాది దుఃఖంబులు కలుగక పరమానందభరితుండగుచున్నాం 
దనియు, మజియు ఆ పరబ్రహ్మంబు సర్వవ్యాపకమైన దగుటంజేసి దేశముచేతను, నిత్యం 
బగుటంజేసి కాలంబుచేతను, సర్వస్వరూపుండగుటనుబట్టి వస్తువుచేతను, పరిచ్చేదంబుం 
జందకుండుట వలన వ్యాపకత్వ, నిత్యత్వ, సర్వాత్మకత్వంబులు ఆ యాత్మకు 
ప్రతిపాదించుచున్నందున మోక్షాపేక్షగలవాండు ఆత్మయైన తనకును ఆ బ్రహ్మమునకును 
శబ్దమాత్రమే భేదంబుకాని వస్తుస్వరూపభేదంబు కొంచెమైనను ఎప్పటికైనను కలుగదని 
దృఢచిత్తుండై యుండవలయును. మతీయు ఉప్పుననీటియందుంగలసి నీరైనటుల మనస్సు 
(బ్రహ్మమందుం గలసినంతట (బ్రహ్మమయంబగును. ఆ మనస్సు బ్రహ్మమయము 
కాంగానే మనోమయమైన ప్రపంచమంతయును బ్రహ్మస్వరూపమేయగును. కాంబట్టి 
సకలమును బ్రహ్మమని ధ్యానించిన కైవల్యప్రాప్తి యగునని భావము. 
అవ :- వారివారి తలంపులే వారివారిపుట్టువులకు కారణములని ఆచార్యులు 
చెప్పుచున్నారు. 
శా॥ మిథ్యాధ్యాన మొసంగు టెట్టులగు నా మేలైన నిర్వాణసా 

న్నిధ్యం బన్న నెవండ్రెవండ్రతలపు ల్నేటౌం దదుత్పత్తికి౯ 

దథ్యంబౌం దనుధారు లౌట తనువాత్మప్రజ్ఞ భావింపం ద 

త్పథ్యాటంకమొనర్చుం గ్రాలుదురు ప్రత్యక్పింతం దాదాత్య్యలై. 87 
టీకా :- మిథ్యాధ్యానము -మిథ్యా =అబద్ధమయ్యెడి, ధ్యానము=చింతనము, ఆ మెలైన 
నిర్వాణ సాన్నిధ్యంబుక -ఆ =అట్టి, మేలైన=(శ్రేష్టమగు, నిర్వాణ =మోక్షముయొక్క 
సాన్నిధ్యంబుక£=సన్నిధానమును, ఒసంగుట=కలుగంజేయుట, ఎటులగు£=ఏ ప్రకార 
మగును, అనక£౯=అనంగా, ఎవం(డైవండ్రతలంపులు =ఎవ్వరెవ్వరి చింతనములు, 
(అనంగా వారివారి సంకల్పములు) తదుత్పత్తికిక=వారివారి పుట్టుకలకు, నేటౌజ=ఒప్పిదము 
లగును, తనువు=శరీరమందు, ఆత్మప్రజ్ఞక =ఆత్మబుద్దిగా, భావింపక£ =ధ్యానింపంగా, 


376 కైవల్యనవనీతము 


స్థిరభాండోదకపంకిలం బణంచి తా జీర్ణం బగు న్థిల్లగిం 

జరజం బట్లు జడంబుం బాపి మణి నాశంబందుం దద్వృత్తియున్‌. 89 
టీకా :- వృత్యాత్మ=వృత్తిజ్ఞానము, పరిపూర్ణంబగు చిత్సరూపమునజ£-పరిపూర్ణంబగు = 
అఖండాకారమయిన, చిత్స్వరూపమునక=పర[బ్రహ్మస్వరూపజ్ఞానమందు, సంబంధించి = 
కలసి, విస్తరమై=విశేషమై, పర్విన౯=వ్యాపించినను, అద్వితీయసుఖలబ్దస్ఫూర్తి =స్వేతరవస్తు 
రహితమగు మోక్షప్రాప్తియొక్క వికసనము, ఎట్లు=ఏ ప్రకారము, బెననక£=కలుగుననం 
గా, స్థిర.... లంబుక -స్థిర౯=భూమియందు, భాండోదకపంకిలంబు౯=కుండనీటి యందలి 
అడుసును, అణంచి=క్రిందికి అణంగం్రొక్కి చిల్లగింజరజంబు=కతక రేణువు, తా£౯=తాను, 
జీర్ణంబగుక=నశించును, అట్లు=ఆ ప్రకారము, తద్యత్తియు౯=ఆ వృత్తిజ్ఞానమును, 
జడంబుక=అజ్ఞానమును, పాపి=పోంగొట్టి, మరియు౯=వెండియు, నాశంబందు౯= 
తానును చెడును. (వృత్యాత్మయను పదమునకు) వృత్తిజ్ఞానమనుటయందు, “ని॥ ఆత్మా 
యత్నో ధృతిర్చుద్ధికి అను ప్రమాణమునుంబట్టి ఆత్మశబ్దమునకు నిచ్చట జ్ఞానమని యర్థము. 
తాత్పర్యము :- వృత్తిజ్ఞానము అఖండాకారమై పరబ్రహ్మస్వరూపజ్ఞానమందు విశేషముగ 
వ్యాపించినను తనకంటె అన్యములేని మోక్షప్రాప్తి యెవ్విధముగం గలుగుననంగా, “శ్లో! 
అజ్ఞానకలుషం జీవం జ్ఞానాభ్యాసాద్వినిర్మలం, కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్‌ జలం కతక 
రేణువత్‌” అనునట్లు ఘటజలమందలి బురదను చిల్లగింజగంధము క్రిందకి అణంగం 
ద్రొక్కి నిర్మలోదకమును పైకియిచ్చి తానును అడుసుతోంగూడ చెడిన తెజంగున ఆ 
వృత్తిజ్ఞానము స్వరూపజ్ఞానమును కలుగంజేసి అజ్ఞానమును నశింపంజేసి తానును దానితోం 
గూడ నాశమౌనని తాత్సర్యము. 


అనంగా శరీరము మొదలుకొని సచరాచరరూపముగ నగపడెడి (బ్రహ్మాండమంతయు 
పంచభూతములనియు వానిలో పృథివ్యప్తేజో వాయువులు ఆకాశమేయనియు నిశ్చయము 
నకుం దెచ్చుకొని చూచి ఆ చూచినది చక్షువుగానిలిచి బైలువలెనుండి చక్షువులగుండా 
పంచీకృత అపంచీకృతములయిన భూతాదులవల్ల చతుర్దశకరణముల కధిదేవతలును ఆ 
యధిదేవతలనుండి మనోవృత్తులును ఇవి అన్నియుంగూడి వృత్తిజ్ఞానమై ఆ వృత్తిజ్ఞానమే 
అఖండాకార బ్రహ్మస్వరూపమందు శుద్ధసత్త్వమై పరిణమించునని అనుభవమునకు 
దెచ్చుకోంగా బాహ్యప్రపంచమంతయు బయలౌను. అట్లు బయలౌట దేహభావానుభవము. 
ఆ బయలుతో అధిదేవతాస్వరూపమయిన చతుర్దశకరణము లనెడి వృత్తులన్నియు 
అఖండాకారవృత్తియౌను. ఇదియే మనోభావానుభవము. ఈ భావత్రయ నివృత్తిరూపమును 
దెలిసికొనినవానికి “ఏకమేవాద్వితీయం బ్రహ్మ బ్రహ్మైవాహ మిదం జగచ్చ సకలమ్‌” 
అనెడి వాక్యముల గుట్టు గురితప్పక పట్టుపడునని భావము. మజియును మనస్సంకల్ప 


187 


కైవల్యనవనీతము 373 


-అనంగా సమస్తప్రాణులయందును ఆ పరబ్రహ్మమేయున్నదని భావము. “చైతన్యం 
యదధిష్టానం లింగదేహం చ యా పునః చిచ్చాయా లింగదేహస్టా తత్సంగో దేహ ఉచ్యతే! 
చిదానందమయీ బ్రహ్మ ప్రతిబింబసమన్వితా తమోరజస్సత్త్వగుణా ప్రకృతిర్వివిధా చ 
సా శుద్ధసత్త్వవిశుద్ధాభ్యాం మాయావిద్యా చ తే మతే మాయాబింబం వశీకృత్య తాం 
స్యాత్సర్వజ్ఞ ఈశ్వరః॥ -అని విద్యారణ్యస్వాములవారు చెప్పిన శ్లోకార్థముల చొప్పున ఆ 
జీవేశ్వరులు మాయాకల్సితులని నిశ్చయించి ఆ జీవేశ్వరులకు అధిష్టానభూతుండై నిర్వికారుం 
డును, సర్వసాక్షియునైన ప్రత్యగాత్మ తానని యెజుంగవలయునని భావము. “శ్రు॥ స 
ఏవ మాయాపరిమోహితాత్మా శరీరమాస్థాయ కరోతి సర్వమ్‌, సస్త్యన్నపానాది విచిత్రభోగైః 
స ఏవ జాగ్రత్పరితృప్తిమేతి। స్వప్నేపి జీవస్సుఖదుఃఖభోక్తా స్వమాయయాకల్పితవిశ్వలోకే 
సుషుప్తి కాలే సకలే విలీనే తమోభిభూత స్సుఖరూపమేతి। పునశ్చ జన్మాంతరకర్మయోగాత్‌ 
స ఏవ జీవ స్ప్వపితి ప్రబుద్దః, పురత్రయే క్రీడతి యశ్చ జీవః తతస్తు జాతం సకలం 
విచిత్రమ్‌”- అను ప్రమాణము చొప్పున జీవునకు సంసారమందు అభిమానము 
గలిగియుండుటచేత పూర్వజన్మ కర్మమునకు దగిన జన్మము మరల సంప్రాప్తమగుచున్నదని 
ముఖ్య తాత్పర్యము. “ఎవండైవండ్ర తలపుల్‌ నేటౌం దదుత్పత్తికి£క” అనుటచే వారివారి 
తలంపులే వారివారి జన్మములకుం గారణములగునని యర్థము. ఈ విషయము పురాణ 
ప్రసిద్ధము. ఇందులకు దృష్టాంతము. పూర్వకాలమందు వృషభరాజనువానికి నూర్గురు 
పుత్రులుండిరి. వారిలో నెనుబదియొకండ్రుగురు (బ్రహ్మకర్మ ననుసరించుటచేత 
బ్రాహ్మణులైరనియు, తొమ్మండుగురు నవఖండాధిపతులైరనియు, మరితొమ్మండుగురు 
యోగసిద్దులచేత సిద్ధపురుషులైరనియు, అందొక్కండు పూర్వజన్మ పుణ్యముచేత భరతచక్రవర్తి 
యయ్యెననియు, భాగవతమందు ఏకాదశ స్మంధమున “విదేహర్షభ సంవాదమనిో 
ప్రసిద్ధము. ఆ భరతచక్రవర్తి కొంతకాలము రాజ్యపరిపాలనముంజేసి అటుపిమ్మట 
వైరాగ్యోపశాంతి వివేకవృత్తులు కలిగి అరణ్యావాసము చేయుచుం దపము సల్పుతటి 
యొకనాండు స్నానార్థము నదికింబోయి యా నదీతీరంబున నిలిచియుండంగ 
నచ్చేరువనుండు పర్వతాగ్రమం దొక జింక గర్భవేదనంబడుచు నక్కడకుం గొంతదూరమున 
నొక సింహగర్జనమును విని దిగులుచెంది తటాలున నెగిరి యా నదీతీరమునంబడి గర్భము 
భిన్నమై పిల్ల తల్లడించుచు బయటరాంగానే తల్లి విలవిలం దన్నుకొని ప్రాణములు 
విడుచుటనుంజూచి యా భరతచక్రవర్తి వ్యాకులపడి జింకపిల్ల నెత్తికొని తన యాశ్రమము 
చేరి దానిని మిక్కిలి గారాబముతోం బెంచుచుండెను. ఇట్లుండం గొంతకాలమునకు 
దానికి యుక్త్రవయస్సురాంగానే దానిజాతి జింకలను జూచి వానితోం గూడి పరుగెత్తిపోయెను. 
పిమ్మట ఆ హరిణము గనంబడకపోయినందున దానియందుం గల ప్రేమచేత దానినే 
స్మరణము జేయుచు ఆ తలంపుతోనే యా భరతుడు మరణము జెంది జింకయైపుట్టి 


374 కైవల్యనవనీతము 


ఆ జింక జన్మముతోం గొంతకాలముండి ఆ జన్మమును బోంగొట్టుకొని పూర్వజన్మ 
సుకృతముచేత నొక విప్రనియింట జదభరతుండను పేరంబుట్టి తపంబు గావింపుచుండ 
నొక కిరాతకపురాజు పుత్రార్థియె దుర్గనుగూర్చి ఆరాధనం జేయంగా నరబలికింగాను 
బంటులవలనం బంపినధనముచే నొక విప్రపుత్రుండు విక్రయింపంబడి తేంబడుచుండం 
గ వారిలో నా బ్రాహ్మణకుమారుండు వమజుపాటుంజేసి పాటిపోయెను. ఆవల నా 
కిరాతకపురాజుయొక్క దూతలు నా విప్రకుమారుని కానకపోవుటవలన వెదకివెదకి 
చిట్టచివరకు ఆ జడభరతుని పట్టుకొనివచ్చి రాజునకు నొప్పగించిరి. అప్పుడారాజు ఆ 
జడభరతుని బలియిచ్చెడితరణమందు అచ్చటనుండు దుర్గాదేవి బయలువెడలి యా 
కిరాతకపు రాజును సపరివారముగా భక్షించి జడభరతుని స్తుతించెను. తరువాత నా 
జదభరతుండు అచ్చోటువదలి యొక కాంతారమార్గమునం బోవుచుండంగా నక్కడకు 
జనకమహారాజు వేదాంతశ్రవణార్థమై వచ్చుచుండంగా నాతనిపరివారములో కొందజు 
ఏదో యొక యుపద్రవముచేత మరణముం జెందినందున నతనిపల్లకి నిలుపంబడెను. 
అట్టి సమయమున తటస్థించిన జదభరతుండు ఆ జనకునితో కొంతతడవు సంవాదముచేసి 
పిదప నాతనికి తత్వోపదేశముంజేసి విదేహముక్తిని జెందెను. కాంబట్టి వారివారి తలం 
పులే వారివారి జన్మములకుం గారణములు. “అంతకాలే చ మామేవ స్మరన్ముక్తా కళేబరమ్‌, 
యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్రత్ర సంశయః”-అను భగవద్గీతావచనముచొప్పున 
మరణమునందు సర్వవ్యాపకుండగు నేనను పర(బ్రహ్మవస్తువును స్మరించెడివారలకు 
ముక్తికలుగుట సిద్ధమని భావము. 
అవ :- బ్రహ్మధ్యానముం జేయువారికి ఆ ధ్యానము పరోక్షమైనను పిమ్మట అపరోక్షజ్ఞానము 
లభించుటకు సంశయములేదని యాచార్యులు తెలియంబబిచుచున్నారు. 
ఉ॥ ధ్యానము సల్పువారు పరతత్వము దన్మయు లౌదు రిట్లన 

న్ఫూని విచారశేముషులం బొల్పొనరింపంగ నేల దెల్పుమో 

మానుషవేష! యం చనకు భావనసేయం బరోక్షమౌం దుది౯ 

దా నపరోక్షమౌ నిదియె తన్మయమై వెలుంగొందు నాత్మజా! 88 
టీకా :- ఆత్మజా=కుమారా!, పరతత్త్వముక=పర[బ్రహ్మస్వరూపమును, ధ్యానము 
సల్పువారు=మననముసేయువారు, తన్మయులు=ఆ బ్రహ్మస్వరూపులే, బెదురు=అగుదురు. 
ఇట్లు=ఈ ప్రకారము, అన£జ=అనంగా, పూని =అవలంబించి, విచారశేముషుల£౯= 
విచారజ్ఞానములను, పొల్పొరినంపంగనేల =వృద్ధిపొందింపనేల, ఓమానుషవేష=మనుష్య 
రూపమును ధరించియుండు నాచార్యుండా, తెల్పుము =తెలియంజెప్పుము, అంచు£౯= 
అనుచు, అనకుము =చెప్పకుము, భావన సేయజ£ =బ్రహ్మధ్యానముసేయంగా, పరోక్షమౌః= 
పరోక్షజ్ఞానమగును, తా౯=అపరోక్షజ్ఞానము, తుది£=పిమ్మట, అపరోక్షమౌః= అపరోక్ష 


188 


కైవల్యనవనీతము 375 


జ్ఞానమగును, ఇదియే =ఈ యపరోక్షజ్ఞానమే, తన్మయమై =ఆ బ్రహ్మస్వరూపమై, వెలు 
గొందు౯=(ప్రకాశించును. 

తాత్పర్యము :- కుమారా! బ్రహ్మస్వరూపమును ధ్యానించువారు బ్రహ్మస్వరూపులే 
యగుదురని చెప్పంగా ఆ ప్రకారము చేయక విచారమనియు, విచారమువల్ల జ్ఞానము 
కలుగుననియు, వీనిని వృద్ధిజేయనేల? మానుషశరీరమును ధరించిన ఆచార్యుండా! 
యీ మర్శమును తెలియంజెప్పుమని యడుగకుము. తొలుతను బ్రహ్మధ్యానము చేయచేయ 
అది పరోక్షజ్ఞానమై పిమ్మట బ్రహ్మైవాహమను అపరోక్షజ్ఞానమై ప్రకాశించునని తాత్పర్యము. 
“శు॥ నాన్యదతో స్పిద్రష్ట్ర, నాన్యదతో స్తిశోతృ, నాన్యదతోస్తిమంతృ, నాన్యదతో స్తివిజ్ఞాతృ| 
ఇంద్రియేభ్యః పరాహ్యర్థా అర్థేభ్యశ్చ పరంమనః, మనసస్తు పరా బుద్ధిః బుద్ధేరాత్మా మహాన్సరః 
, మహతః పరమవ్యక్తం అవ్యక్తాత్పురుషః పరః, పురుషాన్న పరం కించిత్‌ సా కాష్టాసా 
పరాగతిః” ఇత్యాది శ్రుత్యర్థములచాొప్పున (బ్రహ్మమునకంటె నన్యంబుగాం జూచునదియు, 
వినునదియు, యోజించునదియు, నెజుంగునదియు, లేదనియు, ఆ పరబ్రహ్మస్వరూపుని 
కంటె పరంబగువస్తువు కొంచెమైనను లేదనియు భావమగుచున్నది. మరియు శ్రీ 
యజ్ఞవరాహభగవద్దీతయందు, “శో స్వాత్మనో9_న్యతయా భాతం చరాచరమిదం జగత్‌, 
స్వాత్మమాత్రతయా బుధ్వా తదస్మీతి విభావయ” అనగా ఆత్మయగు నీకంటెవేజుగాని 
జంగమస్థావరస్వరూపంబగు నీ ప్రపంచమంతయు ఆత్మయగు నీ స్వరూపమాత్రమని 
తెలిసి ఆ జగమంతయు నీవే యైతివని భావింపుమని తాత్పర్యము. “యస్సర్వేషు భూతేషు 
తిష్టక యస్య సర్వాణి భూతాని శరీరం యస్సర్వాణి భూతాన్యంతరో౭_ యమయతి” అను 
శ్రుతులచేత సర్వరూపములయందును ఈశ్వరుండొకండున్నాందని నిర్ణయించుకొని ఆ 
యంతర్యామి అప్పుడప్పుడు భఘుటపటాదులవలె వికారమును జెందుచున్నాండని 
భావించుకొని, “జానామి ధర్మం నచమే ప్రవృత్తిః జానామ్యధర్మం నచమే నివృత్తిః, 
కేనాపి దేవేన హృది స్థితేన యథా నియుక్తోస్మి తథా కరోమి” యను శ్లోకార్థముచొప్పున 
నేను ధర్మాధర్మంబుల గుర్తెజింగినవాండనైనను ప్రవృత్తినివృత్తులు నాకు లేవనియు నా 
హృదయస్థితుండగునట్టి యొకానొాకదేవుండు నా కాజ్ఞాపించునటులనేం జేసెదననియు 
భావించుకొనుటవలన సర్వము ఈశ్వరాధీన మగుచున్నది. ఆ యీశ్వరబోధవలన ఆత్మ 
అసంగుండనెడి అపరోక్షజ్ఞాన ముకలిగి దానివలన ముక్తికలుగునని సిద్దాంతము. 


అవ :- వృత్తిజ్ఞానము అజ్ఞానమును ఎవ్విధముగా నశింపంజేయునని శిష్యుండడుగంగా 
దానిని దృష్టాంతపూర్వకముగం దెలియంజేయుచున్నారు. 
మ॥ పరిపూర్ణం బగు చిత్వరూపమున సంబంధించి వృత్యాత్మ వి 
స్తరమై పర్విన నద్వితీయసుఖలబ్ధస్ఫూర్తి యెట్లాననక౯ 


380 కైవల్యనవనీతము 


టీకా :- మాయ=మాయాశక్తి, అసత్యమైనక=అబద్ధమగుటచేత, మటిక=వెండియు, 
మాయః=(మిథధ్యాభూతమైన) ఆ మాయవలన, జనించినవెల్ల==పుట్టినవన్నియు, మిథ్యలౌః 
=అబద్ధములగును, సుతాళికి£ =బిడ్డలకు, తల్లివినా =తల్లిలేకుండిన, కాయముః౯= 
శరీరమును, ప్రాయముక£=వయస్సును, కులము౯=వంశమును, కల్లునె=కల్లునా, (అనం 
గా కలుగవనుట) (శేయముక=మోక్షమును, స్వర్గదుర్గతులక-స్వర్గ=దేవలోకమును, 
దుర్భతులక=నరకవాసమును, చింతలొనర్పక=ఆలోచింపక, చిత్సుఖసంపదక=(బ్రహ్మానంద 
సుఖమును, చెంది=పొంది, నిత్యముక£=ఎల్లప్పుడు, ఎదక౯=మనస్సునందు, మేలుగీళ్లు= 
మంచిచెడుగులను, చేయకయుండుము=ఒనర్పకయుండును. 

తాత్పర్యము :- బిడ్డలకు తల్లిలేనియెడల శరీరమున్ను, వయస్సున్ను, కులమున్ను లేనిరీతిని 
మాయాశక్తి అబద్దమయ్యెనేని మిధ్యాభూతములైన ఆ మాయవలనం బుట్టినవన్నియు 
అబద్ధములేయగును. మోక్షమును, దేవలోకసుఖమును, నరకవాసమును ఆలోచింపక 
ఎల్లప్పుడును బ్రహ్మానందమునుజెంది మనస్సునందు మేలుగీళ్లును ఒనర్చకయుండుమని 
తాత్పర్యము. 

“యా మాసా మాయా-ఏది లేనిదో అది మాయ అనంగా ఇంద్రజాలము మొదలైన 
విద్యలయందు నిర్జారణచేయుటకు సాధ్యముగానిదై ఏది స్పష్టముగా దోంచుచున్నదో 
అదియే మాయయని భావము. ఇందుచేత శరీరేంద్రియాది జగంబంతయు మాయయని 
స్పష్టమగుచున్నది. 
అవ :- సర్వము మాయాకార్యమైన యెడల బ్రహ్మము మొదలయినవన్నియు మిథ్యలగునే 
ఆ ప్రకారము చెప్పినటులయిన తప్పిదము లేదాయని శిష్యుండు ప్రశ్న చేయుచున్నాండు. 

మ॥ పరమేష్టిప్రముఖాఖిలామరుల సద్భాగీరథీముఖ్యపు 

ష్కరిణీతీర్థముల౯ (శ్రుతిస్కృతుల నోంకారాదిమంత్రంబుల౯ 

వరవర్ణాశ్రమదేశకాలదిశల న్వ్యాసాదిపుణ్యర్నుల౯ 

ధరనీ సర్వ మసత్యమన్న నపరాధం బొందదే యొమ్మెయిన్‌. 94 
టీకా :- పరమేష్టి ప్రముఖాఖిలామరులక-పరమేష్టి= బ్రహ్మయే, ప్రముఖ=మొదలుగాం 
గల, అఖీల=సమస్తమైన, అమరులక=దేవతలను, సద్భాగీ...ర్ధములక-సత్‌=[శ్రేష్టములైన, 
భాగీరథీ =గంగానదియే, ముఖ్య=మొదలుగాంగల, పుష్కరిణీ=చంద్రపుష్కరిణీ, పంపా 
సరోవరము యివి మొదలైనవానియందలి, తీర్థములక=జలములను, శ్రుతిస్మృతుల౯- 
(శుతి=బుగాదివేదములను, స్మృతులక=మానవాది ధర్మశాస్తములను, ఓంకారాది 
మం(త్రంబులక=(ప్రణవాది సప్తకోటి మహామంత్రములను, వర...దిశలక౯-వర= 
శ్రేష్టములైన, వర్ణ =బ్రాహ్మణాదివర్ణములను, ఆశ్రమ =బ్రహ్మచర్యాది ఆ(శ్రమములను, 


189 


కైవల్యనవనీతము 377 


మాత్రముచేతనే యీ జగంబంతయును దానివిలాసమును చూడంబడుచున్నందున 
సంకల్పమాత్రమయిన మనస్సును (రజకుండు మురికిగుడ్డలను మురికిగానుండు చవిటి 
మట్టితో నుడికించి వాని మురికిం బోంగొట్టి తుల్యమగునటులం జేసినరీతిని) మనస్సుచేతనే 
వదలి అమనన్మయోగము నవలంబించినవానికి నామరూపాదులు కనబడక 
తత్మారణంబగు బ్రహ్మానుభవము కలుగుచున్నది. అట్టివానికి సాధారణమైన చీంకటిలోం 
దాడునుచూచి పామని (భ్రాంతించెంది దీపమును వెలిగించి పరిశోధించగా పాముగాక 
త్రాడేయని నిశ్చయముగాం దెలిసినపిదప సర్పమనెడుభ్రాంతి తొలంగువిధమున 
భ్రాంతియనెడు అజ్ఞానాంధకారంబువలన జనించిన యే కర్శృకరణ క్రియాకారకములుగలవో 
వానివలన నుత్పన్నమైన క్రియారూపకర్మముచేత వేదాంతప్రమాణమువలనం గల్గిన 
బ్రహ్మజ్ఞానమనెడి దీపముచేత అఖండపరిపూర్ణ సచ్చిదానంద పరబ్రహ్మసందర్శనము 
దారికెనేని కల్పితమగు మనస్సు తోంచక లయించిన పరబ్రహ్మమే కనంబడును. ఇదియునుం 
గాక చెట్టునందుం బుట్టిన అగ్ని చెట్టును తెగంగాల్చి తానును చల్లారినట్లు స్వరూపజ్ఞానమే 
వృత్తిజ్ఞానమై అజ్ఞానరూపంబగు ప్రపంచమునుం గాల్చి స్వరూపజ్ఞానమందుం గలియును. 
అవ :- బ్రహ్మవేత్తలు నిర్వికల్ప సమాధియందు సుఖానుభవులై యెట్లుందురని శిష్యుం 
దడుగంగా ఆచార్యులు సమాధానము చెప్పుచున్నారు. 
మ॥ ఇల నీ నిల్మడచే సుఖానుభవులై యెట్లుందు రాచార్య! ము 

క్తులన న్మాత్రవచింతలేని యభిషిక్తు న్నాలురు న్చోలి ని 

ర్మలులై యుందురు పాయు బంధ మగు నిర్వాణం బన న్నవ్వరే 

కలయ న్లోమ మెసంగి క్రక్క్మెనిదె యాకాశం బన న్నుత్రకా! 90 
టీకా :- ఆచార్య=గురుమూర్తి, ఇలక౯=భూమియందు, ముక్తులు =బ్రహ్మవేత్తలు, 
ఈనిల్మడచే£౯=పైని జెప్పిన నిర్వికల్పనిష్టచేత, సుఖానుభవులై=నిరతిశయానందానుభవము 
గలవారై, ఎట్లుందురు=ఏ ప్రకారముందురు, అనక=శిష్యుండిట్లడుగంగా, శాత్రవచింతలేని 
యభిషిక్తున్చాలురంబోలి -శాత్రవచింతలేని=పరరాజభీతిలేని, అభిషిక్తుక=సార్వభౌముని, 
బాలురక=విడ్డలను, పోలి=సరిపోలి, నిర్మలులై=పంచమలరహితులై, ఉందురు=ఉందురు, 
బంధము=జన్మబంధము, పాయుక£=వీడును, నిర్వాణంబు=కైవల్యము, అగు౯=కలుగును. 
అనక౯=అనంగా, పుత్రకా=కుమారా, దోమ=మశకము, ఆకాశంబు౯=ఆకాశమును, 
కలయక£౯=కలయునట్లు, మెసంగి=తిని, క్రక్కెనిదె=క్రక్కెను, అన౯=అనంయగా, నవ్వరే= 
విన్నవారు పరిహసింపరా. 
తాత్పర్యము :- గురుమూర్తీ! భూమియందు (బ్రహ్మవేత్తలు పయినంజెప్పిన నిర్వికల్ప 
సమాధియందు నిరతిశయానుభవముగలవారై ఎట్లుందురని శిష్యుండదుగంగా శత్రుభయము 


378 కైవల్యనవనీతము 


లేని చక్రవర్తివలెను పసిబిడ్డవలెను సరిపోలి పంచమలరహితులైయుందురు. జన్మబంధము 
వీడెననియు, కైవల్యము కలిగెననియు చెప్పినను, దోమ ఆకాశమును మింగి కక్కెనని 
చెప్పినను వినినవారు నవ్వరాయని ఆచార్యులు చెప్పిరని తాత్పర్యము. అనంగా బ్రహ్మవేత్తలు 
నిత్యమంగళస్వరూపుండైన పరమాత్మయొక్కయు, కించిద్‌ జ్ఞత్వాదిగుణరహితుండైన 
ప్రత్యగాత్మయొక్కయు ఐక్యముతోంగూడిన నిర్వికల్చ్పనిష్టయందు యథార్థవస్తువును 
అనాయాసముగ దర్శించి పరిపూర్ణులైన పిమ్మట మాయామయమగు సంసారాది 
లోకవ్యవహారములను చెందినను పాలు పెరుగై యా పెరుగును చిలుకంగాం బ్రత్యేకింపం 
బడినవెన్న మజల మజ్జిగలోం గలియని చందమునను మిక్కుటముగ దహించుచుండెడి 
కార్చిచ్చుచేత ఆవృతమయిన పర్వతమును, మృగములు, పక్షులు మొదలగునవి 
ఆ(శ్రయించని తెజింగునను, సూర్యుడు సకలమయిన వాపీకూపతటాకాదులయందలి 
నీళ్ళను, తనకిరణములచేం బీల్చినను ఆ నీళ్లలోని అడుసు నాచు మొదలగువానిని 
అంటనివిధమునను, ఆ వికారములు వారిని అంటక నిశ్చలచిత్తులై పునరావృత్తిరహిత 
మయిన ఆనందసముద్రమందు ఓలలాడుచు పావనులై ప్రకాశింతురని తెలియునది. 
శాత్రవచింతలేని యభిషిక్తుః అనంగా సకలదేశాధిపతులను వశీకరణముచేసికొని 
చక్రవర్తియను బిరుదువహించిన మహారాజునకు వేజటొకశత్రువులేక తానే సార్వభౌముం 
డుగా నుండువానివలె బ్రహ్మవేత్తయైనవాండు జాగ్రత్స్వప్పసుషప్తి తుర్యావస్థలయందును 
ఆయా యవస్థలయందుందోంచెడి ఖేదమోదములకు వికారము జెందక నిర్మలమతియై 
యుండుననుట. బాలురన్సోలి అనుటచే పసిబిడ్డలు, మానావమానములు, కష్టసుఖములు, 
వ్యాకులములు మొదలగునవిలేక నిర్భయముగను, నిర్విచారముగను సంచరింతురు గాన 
ఆ చొప్పుననే బ్రహ్మవేత్తయు ఇంద్రియములను గెలిచినవాండుగనుక నెల్లప్పుడను నాది, 
నేను అనెడు మమతాహంకారవృత్తులులేక ఆత్మనిష్టయందు లభించిన సుఖామృతపానముచే 
మైమజచినవాండై కూర్చుండినను, నిల్చినను, నడచినను, గాలిచే నెగురంగొట్టంబడినను, 
వర్షముచేం దడిసినను, అగ్నిచే దగ్ధమైనను, సర్పము తనచే విడువంబడిన కుబుసముపయిన 
ప్రీతిలేనట్లు, తనయొడలిమీంద యాశయుంచక “యద్యత్పశ్యతి చక్షుర్భ్యాం తత్తదాత్మేతి 
భావయేత్‌” అను ఉపనిషద్వాక్యము చొప్పున కంటికిం గనుపడునవి యెల్లను పరమాత్మయే 
యని తలంచుచు అంతటనిండియున్న ఆ పరమాత్మయొక్క ప్రకాశస్వరూపమే రూపముగా 
గలవాండై ప్రకాశించునని భావము. “శ్లో॥ ద్రష్ట్రదర్శనదృ్భశ్యానాం విరామో యత్ర వాభవేత్‌, 
దృష్టిస్తతైవ కర్తవ్యం న నాసాగ్రావలోకనమ్‌॥1” అనంగా చూచువాడు చూపు, రూపము 
అనునవి యే పరమాత్మయందు లయించుచున్నవో ఆ పరమాత్మయందే దృష్టి 
నిలుపవలయునుగాని నాసాగ్రమందు చూపును నిలుపరాదని యర్థము. అట్లనుటవలన 
“అయమాత్మా బ్రహ్మ” అనెడి అథర్వవేదమందలి మహావాక్యార్థముచొప్పున ఈ ఆత్మయే 


190 


కైవల్యనవనీతము 379 


(బ్రహ్మంబని ప్రతిపాదించుచున్నదిగాన బ్రహ్మనిష్టగలవాండు ద్రష్ట్రృదర్శనదృశ్యలయ 
స్థానంబగు తనయందే దృష్టినిలుపువాండని భావము. 
అవ :- నడుమ నవాంతరముగం దోంచెడి కల్పితమందు భ్రమపడకుండుటకు నొకకథను 
జెప్పుచున్నారు. 
మ॥ కవయై దారునరుండు వంధ్యకొడు కాకాశాబ్దము ల్లాల్చి మ 

క్కువ లాభార్థము శుక్తికారజతముం గొంపొయి గంధర్వరా 

డ్భువి కందు నృశశ్ళంగము ల్లొని కడు న్చోరాడి పాశాహిద 

ష్టవిషాగ్నిం జెడి సోకులై రనుకథ న్సత్యంబుగా నెంతురే. 91 
టీకా :- దారునరుండు=మోడుమాను పురుషుండును, వంధ్యకొడుకు=గొడ్రాలిబిడ్డండును, 
కవయై=జతగలిసి, మక్కువ౯=( ప్రేమచేత, ఆకాశాబ్దములు=ఆకాశతామరపువ్వులను, తాల్చి= 
ధరించి, లాభార్థము=లాభముపొందుటకొజికై, గంధర్వరాడ్భువికి ౯=గంధర్వరాజ 
నగరమునకు, శుక్తికారజతము౬౯ =గవ్వవెండిని, కొంపోయి=కొనిపోయి, అందు౯=అందు, 
శశశ్ళంగములు=కుందేటి కొమ్ములను, కొని=తీసికొని, కడుక=మిక్కిలి, పోరాడి=యుద్ధము 
చేసి, పాశాహిదష్టవిషాగ్ని (వచ్చునపుడు) పాశాహి=రజ్ఞాసర్పములచేత, దష్ట=కబివంబడిన, 
విషాగ్నిక=విషాగ్నిచేత, చెడి=చచ్చి, సోకులైరి=దయ్యములైరి, అనుకథక= అనునట్టికథను, 
సత్యంబుగాక =యథార్థముగా, ఎంతురే =తలంతురా(తలంచరనుట) 
తాత్పర్యము ;- మోడుమానునందుందోంచు పురుషుండు గొ[డ్రాలికొడుకు వీరిద్దజు జతయె 
డ్రేమచేత ఆకాశతామరపువ్వులను ధరించికొని లాభమునకై గంధర్వనగరమునకు 
గవ్వలయందుం దోంచు వెండిని తీసికొనిపోయి ఎచ్చుతక్కువలను గుటించి కలహించి 
కుందేటి కొమ్ములతోం గొట్టుకొని ఆ గాయములచేతం గగ్రిందుమీందు తెలియకవచ్చునపుడు 
దారిలో ద్రాటిపాములచేం గబివంబడి ఆ విషాగ్నిచేత చచ్చి పిశాచములై జనులను 
బాధ పెట్టుచున్నారను కథను ఎవరు విని సత్యముగా నెంచుదురని తాత్పర్యము. అనం 
గా కల్పితములగుట్టును పట్టువదలక తెలిసికొనినవాండు దానియందు (భ్రమపడక 
నిశ్చలచిత్తుండై యుండునని భావము. 
అవ :- కార్యోపాధియగు అవిద్యవలననైన (భ్రమను తొలంగించి పైనం జెప్పిన 
కారణోపాధియైన మాయవలనంగలిగిన ప్రయోజనములన్నియు మిథ్యయని త్రోసి నీవు 
స్వానుభూతితోనుండి ప్రకాశింపుమని ఆచార్యులు చెప్పుచున్నారు. 

ఉ॥ మాయ యసత్యమైన మతి మాయ జనించిన వెల్ల మిథ్యలౌం 

గాయముం బ్రాయము న్గులము గల్లునె తల్లివినా సుతాళికి 

న్రేయము స్వర్గదుర్గతులం జింత లొనర్బక మేలు గీళ్లెడ 

నేయక యుండు మేమజక చిత్సుఖసంపదం జెంది నిత్యమున్‌. 93 


384 కైవల్యనవనీతము 


అన్నక=అనినను, శ్రేయోహాని=మోక్షమునకు మోసము, ఎసంగు౯=కలుగును, 
ఎద్దానక=ఏదానిచేత, సిద్ధాంతము =తేరుగడ, జె౯=అగును. 

తాత్పర్యము :- మాయయనెడు మేఘమునకు వాయువువంటి గురుస్వామీ! ఈ మాయయను 
పేరుగలది యెద్ది? ఏ కార్యములు చేయవచ్చెను? అది వచ్చుటకు కారణమేమి? దానికి 
కర్తయెవ్వరు? ఈ మాయ పర(బ్రహ్మముకంటె అన్యము అనిన రెండు వస్తువులగును. 
అపుడు అద్వైతమునకు విరుద్ధము కలుగును. అన్యము కానిది యనిన మోక్షమునకు 
మోసము కల్లునే, దీనికి సిద్ధాంత మెట్లుగలుగునని శిష్యుండడిగెనని తాత్సర్యము. 


అనగా మాయయొక్క స్వరూపమును దానిపుట్టుకయును అది పుట్టినదానికి 
కారణమును ఎటింగింపుండు. అది బ్రహ్మమునకు వేజినను రెండు వస్తువులౌను. బ్రహ్మకు 
అభిన్నమనిన బ్రహ్మ మసత్యమౌను. కాంబట్టి దాని నిజమును దెలియుటకు అడుగుచున్నాం 
డు అనుట. 
అవ :- మాయయొక్క మొదటి నాలుగుప్రశ్నలకు ప్రత్యుత్తరము చెప్పుచున్నారు. 
శా॥ అట్టిట్లంచనంగూడకుండుట నవాచ్యంబందు రీమాయనే 

పట్ల న్లోకము సత్య మేను దను వీ భాగ్యంబు నాదన్న వాం 

దెట్టైనన్చభుండౌను దాని కిల నిర్దెతుత్వమిథ్యాత్వము 

ల్మట్లా దీని నెజుంగ రేరుం గనం ట్రేక్షాహీనత న్లోయచెడిన్‌।॥ 97 
టీకా ;- ఇలక౯=భూమియందు, ఈ మాయన్‌=మాయను, అట్లిట్లంచన౯=ఆ 
వప్రకారమీప్రకారమని, అనంగూడకుండుట౯=అనుటకు వీలుగానిదగుటచేత, 
అవాచ్యంబందురు =అనిర్వాచ్యమని (పెద్దలు) చెప్పుదురు, దానికిః=ఆ మిథ్యారూపమయిన 
మాయకు, ఏపట్ల==ఏ విధముననైనను, లోకము=జగము, సత్యము =నిజము, ఏను=నేను, 
ఈతనువు=(ఈ పంచభూతవికారమైన) శరీరము, ఈ భాగ్యంబు=ఈ సంపద, నాది= 
నాయది, అన్నవాండు=అనిన మనుజుండు, ఎట్లెన౯=ఎవ్విధముగానైనను, ప్రభుండు= 
నాయకుండు, జె=అగును, నిర్దేతుత్వమిథ్యాత్వములు -నిర్దేతుత్వ=కారణములేని భావమును, 
మిథ్యాత్వములు =అన్ఫతభావములు, కట్లా౯=బంధములగును, దీనిక=ఈ మాయను, 
కన£౯=చూచుటకు, ఏరు౯=ఎవ్వరును, ఎజుంగరు =తెలియరు, డ్రేక్షాహీనత౯= 
బ్రహ్మజ్ఞానము లేమిచే, తోంచెడిక=స్ఫురించెడిని. 
తాత్పర్యము :- భూమియందు మాయను అనిర్వాచ్యమని పెద్దలు చెప్పుదురు. ఆ 
యసత్యమయిన మాయకు యేవిధముననైన జగము సత్యమనియు, ఈ శరీరము నేను, 
ఈ సంపద నాది అనువాండు నాయకుండౌను. కారణములేని మాయకు అన్ఫతభావములు 
బంధములౌను. ఈ మాయను చూచుటకు నెవ్వరు నెజింగినవారులేరు. బ్రహ్మజ్ఞానము 
లేమిచే నిటులందోచుచున్నదని తాత్పర్యము. 


191 


కైవల్యనవనీతము 381 


దేశ=కాశి, కాంచ్యాది పుణ్యదేశములను, కాల=గ్రహణసంక్రాంత్యాది పుణ్యకాలములను, 
దిశలక=తూర్చు మొదలగు దశదిశలను, వ్యాసాదిపుణ్యర్నుల£౯-వ్యాస =వ్యాసుండు, ఆది= 
మొదలుగాంగల పుణ్యర్నుల£ =పుణ్యాత్ములైన పెద్దలను, ఈ సర్వము౯=ఈ చెప్పం 
బడినవన్నియు, అసత్యమన్నజ=అబద్దమనినను, ఎమ్మెయి౯=ఏలాగైనను, అపరాధంబు= 
తప్పిదము, పొందదే=పొందదా. 
తాత్పర్యము :- బ్రహ్మ మొదలగు సకలదేవతలను, శ్రెష్టములైన గంగాది పుణ్యనదులను, 
పుణ్యపుష్కరతీర్థములను, పుణ్యక్షేత్రములను, వేదములను, శాస్త్రములను, ప్రణవాది 
మంత్రములను, (బ్రాహ్మణాది వర్ణములను, (బ్రహ్మచర్యాది ఆశ్రమములను, గ్రహణ 
సంక్రాంత్యాది పుణ్యకాలములను, దశదిశలను, వ్యాసాది మహర్షులను, ఈ సర్వమును 
అసత్యమనినను తప్పిదముగాదా యని తాత్సర్యము. 
అవ :- పైనం జెప్పిన ప్రశ్నకు ఉత్తరము. 
మ॥ కలలోం దోంచిన వెల్ల మిథ్యలన నాగంబైన నా లీలదు 

రృలమాయాజగ మెల్ల మిథ్య యని సంభావింపం దప్పౌంజుమీ 

కలలోం దోంచిన వెల్ల మిథ్యలని నిష్కర్షించితే నీవు దు 

రృలమాయాకలితప్రపంచ మటుల న్ఫావింపం దప్పేల యౌన్‌. 95 


టీకా :- కలలోందోంచినవెల్లక-కలలో౯=స్వవ్నమందు, తోంచినవెల్లక=కనం 
బడినవన్నియు, మిథ్యలనక =(జాగ్రదవస్టయందు వచ్చినప్పుడు) అబద్ధము లనినచో, “ఆ 
గోపరాధో మంతుశ్చ” ఆగంబైనక£ =అపరాధమయ్యెనేని, ఆ లీల£౯=ఆ ప్రకారముగా, 
దుర్చలమాయాజగ మెల్లక-దుర్చల=బలహీనమైన, మాయాజగమెల్ల౯=మాయయందుం 
దోంచిన లోకమంతయు, మిథ్యయని =అసత్యమని, సంభావింప౯=ఊహించినను, తప్పాం 
జుమీ=అపరాధమగునుసుమా, ఈవు =నీవు, కలలోజ=స్వప్నావస్థయందు, తోంచినవెల్ల౯ 
=కనంబడినవన్నియు, మిథ్యలని=అసత్యములని, మిష్కర్నించితేక =నిర్ధారణచేసినవాండ 
వైతివేని, అటులక=ఆ ప్రకారము, దుర్చ్వలమాయాకలితప్రపంచము£-దుర్భల = 
బలహీనమైన, మాయా=మాయయందు, కలిత=కూడిన, ప్రపంచముక=వ్యోమాది 
సమస్తలోకమును, భావింప౯=యోజింపంగాను, త ప్పేలయౌ£౯=అపరాధమేల యగును. 
తాత్పర్యము :- స్వప్నమందుం దోంచినవన్నియు అబద్ధములనిన అపరాధము కలిగినయెడల 
దుర్చలమైన మాయలోంగలిగిన జగత్తు అబద్ధమని చెప్పుటవలన యేమి తప్పిదము. 
పు స్వప్నావస్థయందు కనంబడినవన్నియు అసత్యములని నిష్కరించితివేని మాయలో 
కల్లినవన్నియు అసత్యమని చెప్పుటకు సందేహమేల యని తాత్సర్యము. 

అనంగా స్వప్నమందు గనంబడిన సకలమువలె జా(గ్రత్తునందుందోంచిన 


382 కైవల్యనవనీతము 


బలహీనమైన మాయాకార్యములగు జీవేశ్వరజగములను వాని మహిమలను అసత్యమనినను 
దప్పిదములేదని ముఖ్యాభిప్రాయము. 
శ్లో సంసారః స్వప్నతుల్యోహి రాగద్వేషాది సంకులః, స్వకాలే సత్యవద్భాతి 
ప్రబోధే9_ సత్యవద్భవేత్‌” సంసారరూపమైన యీ లోకము స్వప్నమునకు సమము. అది 
అప్పుడు సత్యముగం దోంచుచున్నది. వెనుక నీ జాగ్రద్రూపమైన సంసారము స్వప్నములో 
లేదు. కాంబట్టి యీ రెండును సుషుప్తిలో లేకపోవుచున్నవి. ఈ యర్థమును ఆచార్యులు 
ఆత్మబోధ ప్రకాశికయందు విశదముగం జెప్పియున్నారు. 
అవ :- సదసత్తులయొక్క నిజము లివియని చెప్పుచున్నారు. 
ఉ|| మిథ్యను సత్పదార్థమని మెప్పుగ నాడెడి మూఢుల న్మహి 

రాధ్యులు పుణ్యు లం చొగిం బురాణము వే మొజవెట్టిన న్ఫ్సుతా! 

తథ్యముం దథ్యమం చనెడు తత్త్వవిధిజ్ఞాల దూబునే (శుతు 

ల్మిథ్య జగంబె యౌ నిజము మేదిని బ్రత్యగభిన్నవస్తువౌ. 95 
టీకా :- సుతా=కుమారా, మేదినిక=భూమియందు, పురాణము=పురాణాది పురాతన 
చరిత్రములు, మిథ్యను=అసత్తును, సత్సదార్థమని=నిత్యవస్తువని, మెప్పుగక= ప్రతిస్టగాను, 
ఒగిక=వరుసగా, ఆడెడి=చెప్పెడి, మూఢుల£=పామరజనులను, మహా... లంచు£ 
-మహారాధ్యులు=గొప్పయిన పూజనీయులని, పుణ్యులు =సత్మర్మానుష్టానపరులని, అంచు౯= 
అనుచు, వే=వడిగా, మొటివెట్టిన౯=కూంత పెట్టినను, శుతులు=వేదములు, తథ్యము౯= 
నిత్యవస్తువును, తథ్యమంచుక£ =సత్యమని, అనెడు =సంభాషించెడు, తత్త్వవిధిజ్ఞులక= 
(బ్రహ్మవేత్తలను, దూటునే=నిందించునా, మిథ్య=అబద్ధము, జగంబే= (నామరూపముతోం 
గూడిన) ప్రపంచమే, జె౯=అగును, నిజము=యథార్థము, ప్రత్యగభిన్న వస్తువు-ప్రత్యక్‌= 
దేహేంద్రియవిలక్షణమైన కూటస్టునికంటె, అభిన్న=వేజుగాని, వస్తువు= పరబ్రహ్మము, 
జె౯=అగును. 
తాత్సర్యము :- భూమియందు పురాతనచరిత్రములు అసత్తును సత్తని చెప్పెడి పామర 
జనులను గొప్పగా పూజనీయులని మొజంబెట్టినను వేదము నిత్యవస్తువును సత్యమని 
భాషించెడు (బ్రహ్మవేత్తలను పాపులని దూజునా నామరూపప్రపంచమే అబద్ధమగును. 
యథార్థము కూటస్టునికంటె వేజుగాని పరబ్రహ్మమే అగునని తాత్పర్యము. 
విశేషణము :- అనంగా సమష్టివ్యష్టి శరీరత్రయావస్థాత్రయ పంచకోశవిలక్షణుండు ఆత్మ 
తద్వ్యతిరిక్తమైన శరీరత్రయావస్థాత్రయ పంచకోశములులేని వాండాత్మ శరీరత్రయమన 
స్టూలసూక్ష్మకారణదేహములు. “శీర్యత ఇతి శరీరమ్‌”-శరీరము అనంగా అన్నము 
లేకున్నను, రోగములు కలిగినను, ముదిమిచేతను జీర్ణించునుగాన దానికి శరీరమను 


192 


కైవల్యనవనీతము 383 


పేరు కల్గెను. “దహ్యత ఇతి దేహఃి”-ఇది దహింపంబడుటచే దేహమనునామాంతరమును 
బొందెను. 


శ్లో అనేకావయవః స్థూలశ్ళుక్షశోణిత సంభవః, 

దేహస్సూక్ష శ స్తథా సప్తదశావయవలక్షణః। 

కారణం చాజ్ఞానసంజ్ఞోనృతదుఃఖాత్మకా అమీ, 

తేభ్యో విలక్షణశ్చాత్మా సత్యజ్ఞానాదిలక్షణః। -అనంగా పైంజెప్పిన త్రివిధ 
శరీరములలో కాళ్లు, చేతులు, మొదలయిన అవయవాకారమై స్తంభమువలెం దోంచునది 
స్టూలమనియు, పదియేడు అవయవములతోం గూడికొనియుండునది సూక్ష్మశరీరమనియు, 
అజ్ఞానముతోంగూడినది కారణమనియు భావము. సమష్టియనంగా ఈశ్వరుండు. వ్యష్టి 
యనంగా జీవుండు. అవస్థాత్రయమనంగా జాగ్రత్న్వుష్నసుషుప్తలు. పంచకోశములనం 
గా అన్నమయ, ప్రణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయకోశములు. వీని 
వివరణములు ప్రథమభాగంబునం జక్కంగ వక్కాణింపబడియున్నవి. మటియును 
బంగారమువలన కల్పింపంబడిన కంకణాది ఆభరణములను విచారణచేయంగా 
అవియన్నియు నామరూపంబు లగుటంజేసి మిథ్యయగును. కాంబట్టి మిథ్యయగు కంకణాది 
నామరూపంబులను విడిచిన యథార్థవస్తువగు బంగారము ఎటులు నిలుచునో అటువలెనే 
ఆత్మానాత్మ విచారముచేత యథార్థవస్తువగు పరబ్రహ్మమును దెలియవలయునని ఎజుం 
గునది. 


అవ :- శిష్యుడు ఆచార్యులతో మాయయొక్క స్వభావము ఇట్టిదియని తనకు దోంచిన 
విధమును జెప్పి తనకుంగలిగిన సందేహమును బోంగొట్టుమని యడుగుచున్నాడు. 


శా॥ మాయామేఘసమీర! యెద్దియగు నీ మాయాఖ్య యే కార్యము 

ల్చేయ న్వచ్చెం బనేమి రా నెవండు యోజింప న్ధర స్టీనికి 

న్నాయంకుండగునాత్మకంటె నిది భిన్నంబన్న ద్వైతంబగు౯౬ 

శ్రేయోహాని యభిన్న మన్న నెసగుక సిద్ధాంత మెద్దాన నౌః. 96 
టీకా :- మాయామేఘసమీర-మాయా=మాయయనెడి, మేఘ=మబ్బునకు, సమీర= 
వాయువగు గురుమూర్తీ, ధరక=భూమియందు, ఈ మాయాఖ్య=ఈ మాయ యను 
పేరుగలది, ఎద్దియగుక£=ఏదియగును, ఏ కార్యములు =ఏ పనులు, చేయక=బఒనర్చుటకు, 
వచ్చెక£=అది వచ్చెను, రా౯=వచ్చుటకు, పనేమి=కారణమేమి, యోజింప౯=ఆలోచింపC 
గా, దీనికిక=ఈ మాయకు, ఎవండు=ఏ పురుషుడు, నాయంకుండు=కర్త, అగు౯=అగును, 
ఇది=ఈ మాయ, ఆత్మకంటెక=కూటస్థబ్రహ్మముకంటిె, భీన్నంబు =అన్యము, అన్నక= 
అనినను, ద్వైతంబు =పదార్ధద్వయము, అగు౯=అగును, అభిన్నము=అన్యము కానిది, 


388 కైవల్యనవనీతము 


అబద్ధములగు లోకసమూహమును తటస్టేశ్వరుని అవిద్యాకల్పితులయిన జీవులను 
ఆసక్తులతో కనువారలకుంజూపి అది అతనియందు మఖజుంగ్రైయుండును. వెలుపల 
ప్రకాశించుచుండెడి ఆ శక్తిచేతం జేయంబడిన కార్యములన్నియు అబద్ధములగును. 
చూడవలయుననెడి తలంపులు గలవారలకు ఆ యింద్రజాలమును జూపించువాండును, 
వాండాడిన జాలవిద్యలును తెలియంబడును. ఆ ప్రకారమే పరబ్రహ్మముయొక్క సామర్ధ్యము 
తటస్టేశ్వరునకును, మిథ్యాభూతములైన జగజ్జీవులకును నడుమనుండునని తాత్సర్యము. 


అనంగా ఆ పర(బ్రహ్మమందుండు శక్తి సూర్యునకు ఎండమావులకును మధ్యను 
ప్రసరించిన కిరణములవంటిది. అదెట్లనిన సూర్యునియందుంగల ఉష్ణ(ప్రకాశశక్తివలన 
నెండమావులు కలుగుచున్నవి. విచారింపంగా నీటివలెందోంచిన యెండమావులు 
అబద్ధములై మధ్యను ప్రకాశించిన ఉష్టకిరణములు అనెడిశక్తి సూర్యునియందు లీనమయిన 
చందమున తటస్టేశ్వరునకును జగజ్జీవులకును నడుమనుండెడి శక్తి లీనమగుచున్నదని 
భావము. “అస్తి భాతి ప్రియం రూపం నామ చేత్యంశ పంచకమ్‌, ఆద్య త్రయం బ్రహ్మ 
రూపం మాయారూపం తతో ద్వయమ్‌” అను శ్లోకార్థముచొప్పున నామరూపాత్మక 
ప్రకృతిజన్యములయిన ప్రపంచమునందు బ్రహ్మస్వరూపమైన అస్తిభాతిప్రియములు 
గూడియుండును. అది సమస్తమందును గలిసియుండినను వానివికారములతోం గలయక 
మిన్నువలె నిర్వికారమై, అసంగమై, విలక్షణమై ప్రకాశించుచున్నదని భావము. 
అవ :- ఆజవప్రశ్నకు నుత్తరము చెప్పంబడుచున్నది. 

మ॥ సుమతీ! శక్తివినా సమర్భుందెటుల న్సొంపొందుందచ్చక్తిను 
ర్విమహత్త్వంబులుగానుపించి పిదప న్విద్వాంసుండా నట్లు పూ 
ర్హమనీషాత్మకశక్తిదా వెలయు నిర్వాణేశునం దాస్వరూ 
పమునీసామ్యముచే నెజుంగుము భవద్భావంబున న్చుత్రకా. 100 

టీకా :- సుమతీ=మంచివివేకముగల, పుత్రకా=కుమారా, ఉర్విక=భూమియందు, శక్తివినా= 
సామర్థ్యముతప్ప, సమర్ధుండు=కార్యములను చేయంబూనుకొనినవాండు, ఎటులః 
సొంపొందుక౯-ఎటులక=ఏ ప్రకారము, సొంపొందుక=(ప్రకాశించును, తచ్చక్తి౯=ఆ 
సామర్థ్యముచేత, మహత్త్వంబులు=తనయందుంగల జాలవిద్యలను, కానుపించి=చూపి, 
పిదపక£౯=పిమ్మట, విద్వాంసుండౌ౬£ =విద్యలుగలవాండగును, అట్లు=ఆ ప్రకారము, 
పూర్ణమనీషాత్మకశక్తి-పూర్ణ=అంతటనిండినదగు, మనీషాత్మకశక్తి=వివేకమే స్వరూపముగాం 
గల సామర్థ్యము, తాక=తాను, నిర్వాణేశునందుక=మోక్షనాయకుండయిన భగవంతుని 
యందు, వెలయుక=ప్రకాశించును. ఈ సామ్యముచే౯=ఈ సాదృశ్యముచేతను, 
భవద్భావంబునక-భవత్‌ =నీయొక్క భావంబున౯=అంతఃకరణమందు, ఎజుంగుము= 
తెలిసికొనుము. 


198 


కైవల్యనవనీతము 385 


“నేహ నానాస్తి కించన, నాసదాసీత్‌, అయుక్తం, తుచ్చమిదం రూపస్య” అనెడి 
(శ్రుత్యర్థ ప్రమాణములచొప్పున మాయ నిషేధింపంబడినదైనందున దానిని సత్తని చెప్పం 
కూడదనియు, కాలత్రయంబునందును తుల్యముగాం గనంబడుచున్నందున 
అసత్తనరాదనియు, అట్లు రెండును గాని దానిని నోటంజెప్పం దరముగానందున 
అనిర్వాచ్యమనియు, తుచ్చమనియు భావము. 

సప్తావరణములలో కడపటి ఆవరణము మాయ, ఆ మాయ భ్రమరూపముగనుక 
దానివలన తక్కిన ఆవరణములన్నియుంగలిగినవి. ఎట్లనంగా లోకమందు సుఖ 
దుఃఖములు రెండును ప్రసిద్ధముగదా, వానిలో సుఖమనంగా మోక్షము. దుఃఖమనంగా 
మరణ దుఃఖము. ఈ రెంటికి మించిన సుఖదుఃఖములు లేవని అందజకును తెలిసిన 
విషయమే గదా. దుఃఖము లేకుంటే సుఖమే గనుక దుఃఖము మొదటిఆవరణము. 
జన్మమువలన దుఃఖము సంప్రాప్తమగుచున్నది గాన జన్మము రెండవఆవరణము. 
జన్మమునకు కర్మము కారణమగుటంజేసి యా కర్మము మూండవఆవరణము. 
అభిమానమువలన కర్మము కలిగినది కాంబట్టి అభిమానము నాల్దవఆవరణము. ఆ 
యభిమానము విక్షేపమైన అవిద్యవలన పుట్టినదిగాన ఆ యవిద్య ఐదవఆవరణమయ్యెను. 
ఆ యవిద్యచే అజ్ఞానము వచ్చిను గనుక ఆ యజ్ఞానము ఆజవఆవరణము. ఆ యజ్ఞానము 
మాయవల్ల కలిగినది యైనందున మాయ ఏడవఆవరణము. మొదటి ఆటు ఆవరణములు 
మాయనుండియే మధ్యవచ్చినవి గనుక ఆ యావరణములకు మాయయే మూలకారణము 
అని తెలియవలయును. మటియు, “శ్లో॥ ఏతస్మాత్మిమివేంద్రజాలమపరం యద్గర్భవాసే 
స్థితం, రేతశ్చేతతి హస్తమస్తకపదప్రోద్భూతనానాంకురమ్‌, పర్యాయేణ శిశుత్వయౌవనజరా 
వేషైరనేకైర్భతం, పశ్యత్యత్తి శృణోతి జిఫుతి యథా గచ్చత్తథా గచ్చతి”-అనంగా 
నఖశిఖమువజకు గల సర్వావయవములయందు వ్యాపించియుండెడి రేతస్సు సంయోగ 
ఘర్షణమువలన బయలువెడలి పాదములు, హస్తములు, శిరము లోనుగాంగల ఆయా 
ఆవయవములుగా నేర్పడి పిమ్మట బాల్యము, యౌవనము, కౌమారము, వార్ధక్యములను 
వేషములతో గూడి శబ్దస్పర్భరూపరసగంధములు గల్లి మజల మజటిగిపోవుచున్నది గనుక 
దీనికి మించిన ఇంద్రజాలవిద్య వేటొండులేదని భావము. దీనివలన దేహేంద్రియాది 
ప్రపంచము అనిర్వాచ్యమగుచున్నది. అట్టి ప్రపంచమును వటబీజన్యాయమువలన 
అనంగా మిక్కిలి సూక్ష్మమైన మల్టివిత్తనమును నాటిన అది కొమ్మలు, రెమ్మలు, ఊడలు, 
కాండలు, ఆకులు, పిందెలు మొదలగు వానితో (గలసి గొప్ప వృక్షమైన చొప్పున విచారణచేత 
మాయయని నిశ్చయించుకొని బుద్ధిమంతుండగువాండు ఈ సప్తావరణములను జ్ఞానముచేత 
దాంటి కాలవంచకుండై యుండవలయును. కాలవంచనయనంగా నేపరబ్రహ్మము 
అవాజ్మానసగోచరంబై, అ[శ్రుతార్థమై, అమనస్మమై యున్నదో ఆ బ్రహ్మసాక్షాత్మారనిష్టచేత 


386 కైవల్యనవనీతము 


దేహాదిప్రపంచంబంతయు మజిచియుండుట. ఈ కాలవంచనయే మాటను దాంటుట. 
ఇది యెట్లనంగా వడ్లనుదంచి దానిలోని పొట్టుంబాజింబోసి మిగిలిన బియ్యమును 
దాంచిపెట్టి దానితోం గలసిన వడ్లను మాటను మజచిన వారిని మీవద్ద వడ్లున్నవా యని 
యడిగిన బియ్యమున్న వన్నట్లు “వపుస్తుషాదిభిః కోశైర్యుక్తం యుకవఘాతతఃి” అనురీతిని 
కోశములను మజిచి స్వరూపముగా నుండుట. దీనికి స్వాభావిక సచ్చిదానందాద్వయ 
బ్రహ్మసాక్షాత్మారనిష్టాజ్ఞానమని పరమసిద్ధాంతము. “శ్లో స్ఫూలసూక్ష్మాదిదేహానా 
మాత్మన్యారోప ఏవచ, అపవాదస్తతో ప్యేషాం సమ్యగత్ర ప్రదర్శితః” అనురీతిని కారణములేక 
కార్యముండదుగాన మృత్తికచేం గలిగిన కుండచట్లు మృద్వ్యతిరిక్తముగానట్లు ఆత్మయందు 
కలిగిన స్టూలసూక్ష్మాది సర్వప్రపంచమును ఆత్మవ్యతిరిక్తము గాదని భావింపవలయును. 
అవ :- ఐదవ ప్రశ్నకు ఉత్తరము. 
చ॥। విపులమహేంద్రజాలముఖవిద్యలం జూపకమున్న వాని త 

న్నిపుణము లెట్లెటుంగ నగు నేర్చరియౌ నవి చూప మిథ్యలౌ 

విపుల ననంతశక్తిగల విశ్వజనీనునివిద్య లట్టు లా 

కపట మశక్యమౌటం గనం గాంక్ష యొనర్తురు శంక సజ్జనుల్‌. 98 
టీకా :- విపుల౯=భూమియందు, విపుల...విద్యలక౯-విపుల=విస్తారములయిన, 
మహేంద్రజాలముఖ =మహేంద్రజాలమే మొదలుగాంగల, విద్యలక£౯=(టక్కు ఠమార, 
గజకర్ణ, గోకర్ణ, అశ్వకర్ణ, అగ్నిస్తంభన, వాయుస్తంభన, హస్తలాఘవ, అద్భశ్యకరణి అనెడు) 
విద్యలను, చూపకమున్న=చూపుటకుమునుపే, వానిక=ఆ యింద్రజాలకుని, తన్నిపుణములు 
ఇక్మాన్లి సామర్ధ్యములను, ఎట్లెటుంగనగుక=ఎవ్విధముగాం దెలియనగును, అవి చూప౯=ఆ 
విద్యలను జూపినని, నేర్పరియాక=సమర్థుండగును, మిథ్యలౌ౯=ఆ కార్యములు అబద్ధము 
లగును, అట్టులు =ఆ ప్రకారము, అనంతశక్తిగల విశ్వజనీనునివిద్యలు, అనంతశక్తిగల = 
అపారసామర్థ్యముగల, విశ్వజనీనుని=తట స్టేశ్వరునియొక్క విద్యలు =సృష్టి స్థితి సంహార 
తిరోధానానుగ్రహము లనువిద్యలు, అట్టులు=ఆ తీరున అగును, ఆ కపటము=ఆ 
జగన్నిర్మాణతంత్రము, అశక్యమౌటక౯=అసాధ్యమగుటచేత, సజ్ఞనులు=సత్సురుషులు, 
శంక =అనుమానప్రమాణముచేత, కన£౯=చూచుటకు, కాంక్ష£౯=కోరికను, ఒనర్హురు= 
చేయుదురు. 
తాత్పర్యము :- పుడమియందు ఇంద్రజాలకుండు జాలవిద్యలు ఆడకముందు వాండు 
వాని విద్యలు నెవ్విధముగా తెలియనగును. వాండు చూపిన కార్యములు అబద్ధములగును. 
ఆ ప్రకారమే అనంతశక్తిగల పరబ్రహ్మముయొక్క సృష్టి స్థితి సంహార తిరోధానాను 
(గ్రహములను విద్యలను అగును. ఆ జగన్నిర్మాణతంత్రములు అసాధ్యములగుటచేత 


194 


కైవల్యనవనీతము 387 


సత్పురుషులు అనుమానప్రమాణమువలన ఆ తటస్టేశ్వరుని చూచుటకు కోరికను 
చేయుదురని తాత్సర్యము. 


ఇట్లనుటచేత అసత్యమైన జగము ఆలాగుదోంచుటయందు మాయాశక్తి 
యిటువంటి దని తెలిసికోందగినది. ఆ పరమాత్మయొక్క శక్తి అపారమనుట యందెవ్వరు 
నెజుంగరు. వేదములకును తెలియదు. విష్ట్వాదిదేవతలు ఈవలకలిగినవారగుటవలన 
వారికిని దెలియదు. అయితే ఆయనకు తన మహిమలు తెలియునో యనిన ఆయన 
పరిచ్చిన్నుండే కాంబట్టి యెజుంగడని భావము. ఎజుంగకపోయినను సర్వజ్ఞత్వమునకు 
లోపము కలుగుననిన దానికి బాధకము లేదు. అదెట్లనంగా వంధ్యాపుత్రుని 
కులగోత్రవ్యవహారములు తెలియకపోయినయెడల బాధకములేనిరీతిని మాయాకార్యము 
తెలియకపోయినను దోషములేదని అభిప్రాయము. 
అవ :- పరబ్రహ్మముయొక్క శక్తి తటస్టేశ్వరునకు మిథ్యాభూతములైన జగజ్జీవులకును 
నడుమ అగోచరముగ నుండునని తెలుపుచున్నారు. 
ఉ॥ శక్తి యథార్థవస్తువు నసత్యజగన్నిచ యేశజీవుల 

న్రక్తిగం జూపి కన్మొజంగు రంజిలుం దత్మృతమెల్ల మాయయౌ 

సక్తులచే నెజుంగంబడు జాలకుం డాతని జాలమమ్మెయి 

నృక్తిపరేశమాయలకు సందుననుండు నదృశ్యమై సుతా! 99 
టీకా :- సుతా=కుమారా, శక్తి=పరబ్రహ్మసామర్థ్యమనునది, యథార్థవస్తువు౯=నిజమయిన 
పరబ్రహ్మమును, (తానతనిచేత కల్పింపంబడిన) అసత్యజగన్నిచయేశజీవుల£ -అసత్య 
=అబద్ధములగు, జగన్నిచయ=లోకసమూహములను, ఈశ =సమష్టిస్వరూపుండ్రై, 
మాయాకల్పితుందైన తటస్టేశ్వరుని, జీవులక =(అవిద్యాకల్పితులైన) జీవులను, రక్తిగక= 
ఆసక్తితో కనువారలకు ప్రేమ అతిశయించునటుల, చూపి =కనుపఅచి, కన్మాణఖంగు£=కనం 
గూడనిదగును, రంజిలుతత్మృతమెల్లక -రంజిలు =వెలుపల (ప్రకాశించుచుండెడి, తత్‌=ఆ 
శక్తిచేతను, కృతమెల్లక=చేయంబడిన కార్యములన్నియు, మాయయౌక£=అబద్ధమగును, 
సక్తులచేక=చూడవలయుననెడి ఆసక్తిగలవారిచేతను, జాలకుండు=ఆ యింద్రజాలమును 
చూపించువాందును, ఆతనిజాలము =వాండాడిన జాలవిద్యలును, నెటుంగంబడును= 
తెలియంబడును. అమ్మెయి౯=ఆ విధముగాను, పరేశ=(జగన్నిర్మాణమునకుగాను తోం 
చిన) తటస్టేశ్వరునకును, మాయలకు£౯=మిథ్యాభూతములైన జగజ్జీవులకును, సందున౯= 
నడుమను, శక్తి=పరబ్రహ్మముయొక్క సామర్థ్యము, అదృశ్యమై =తెలియంగూడనిదై, 
ఉండదు౯=ఉండును. 
తాత్పర్యము :- కుమారా! పరబ్రహ్మముయొక్క సామర్ధ్యము నిజమైన పరబ్రహ్మమును 


392 కైవల్యనవనీతము 


రంగులు, ఐవుందు£=కలిగియుందునుగదా, చిన్మయశక్తి=పరబ్రహ్మమందుండెడి చిల్లక్షణ 
మనెడి సామర్థ్యము, అట్లు=ఆ (ప్రకారము, అభిలము =వ్యోమాదిసర్వప్రపంచము, 
బె£=అవును, అట్లు=ఆ ప్రకారము, అదిలేకయున్నక=ఆ పరబ్రహ్మమందు చిద్రూపశక్తి 
లేకయుండినను, ఉర్వీశహీనాచలాఖండంబౌః-ఉర్వీశహీన =రాజులేని, అచలాఖండము = 
భూమిఖండము, బెజ=అగును, జలమౌగాఢాగ్ని=గొప్పనిప్పునీరౌను, వారాశి మృళ్థండంబౌః 
-వారాశి=సముద్రము, మృళ్ట్ణండంబౌక=మంటిగడ్డయవును, శ్రుతినీచు నొందు౯-[శ్రుతి= 
వేదము, నీచుక=చండాలుని, ఒందు౯=పొందును, లోకంబందుక=జగత్తునందు, సుధ= 
అమృతము, చేందౌయజుమీ=విషమౌను గదా!. 
తాత్పర్యము :- మయూరము మొదలైన పక్షులయొక్క వానివాని రంగులు ఆయా గ్రుడ్డులలో 
నుండెడి నీరేకదా. ఆ ప్రకారమే పరబ్రహ్మమందలి చిచ్చక్తి వ్యోమాది సర్వప్రపంచము 
అవును. ఆ చిచ్చక్తి పరబ్రహ్మమందు లేకయుందెనేని నిప్పు నీరగును. సముద్రము 
మంటి పెల్లయవును. రాజులేని రాజ్యమువలెనవును. వేదము చండాలునియందు 6 
జేరును. అమృతము చేందానుగదా యని తాత్పర్యము. లోకమందు పక్షులలో 
అనేకజాతులు గలవు. వానిలో ఒక్కొక్కజాతియందు పోలికలయందును, రంగులయందును, 
అనేక భేదములు గలవు. అట్టి చిత్రములగు రంగులకును భేదములకును కారణము, 
వానివాని గ్రుడ్లలోని నీరునందే మిళితములై యున్నట్లు జగత్సృష్టి పరబ్రహ్మమందలి 
చిచ్చక్తియందుం గలిగియున్నదని భావము. నిప్పు రగులుటకును, గాలి విసరుటకును, 
మనుష్యుండు రాజ్యమేలుటకును, యుక్తులు పన్నుటకును, కుయుక్తులు చేయుటకును, 
చెజుపు చేయుటకును, బాగుచేయుటకును, ఇంద్రజాలాదివిద్యలు చూపుటకును, శక్తియే 
ప్రధానమని గ్రాహ్యంబు, శక్తిలేకున్న గడ్డిపోచైనను కదలదు. కాంబట్టి బ్రహ్మవివ్వాది 
దేవతలకును, మనుష్యులకును, ఆ పర[బ్రహ్మమందలి అనంతశక్తియే ముఖ్యమని 
తెలిసికొనవలయును. 
అవ :- మిథ్యారూపమగు చిచ్చక్తికార్యములు పరబ్రహ్మమునకు వేజనిన ద్వైతమగుం 
గాన అఖండాకారమైన పరటబ్రహ్మజ్ఞాన మెట్లు సిద్ధించునని శిష్యుండాచార్యులతో ప్రశ్న 
చేయుచున్నాండు. 
మ॥ కన నూహింప నశక్తమై కడు నిరుక్తంబై జగద్బీజమై 

తనరు న్లిన్మయశక్తి కార్యమదసత్యంబై సదా దాని నె 

ట్లనఘా! దాటుట లన్యమన్న ద్వివిధంబౌం గాన నద్వైత మె 

ట్లొనగూడు న్లైడు నేకమన్న మహనీయు ల్లానరా రెందులన్‌. 103 
టీకా :- చిన్మయశక్తి -చిన్మయ =జ్ఞానవికారమైన, శక్తి =జడశక్తియొక్క కార్యము= 


195 


కైవల్యనవనీతము 389 


తాత్పర్యము :- మంచివివేకముగల పుత్రుడా! పుడమియందు సామర్థ్యముతప్ప 
కార్యములను చేయం బూనుకొనినవాండు ఏ ప్రకారము ప్రకాశించును. ఆ సామర్థ్యముచేత 
తనయందుంగల జాలవిద్యలను చూపి పిమ్మట ఆయా విద్యలలో నేర్చరియగును. ఆ 
ప్రకారము అంతటనిండినదగు వివేకస్వరూపమయినశక్తి మోక్షనాయకుందైన 
భగవంతునియందు (ప్రకాశించును. ఈ సాదృశ్యముచేత నీయొక్క అంతఃకరణమందు 
తెలిసికొనుమని తాత్పర్యము. 


అనంగా లోకమందు శక్తికిమించిన సామర్ధ్యముగలది వేటొండుగానము. ఎందుకనం 
గా విద్వాంసుందని తెలియక ముందుండిన యొకానొకమనుజునివలె స్వరూపలక్షణముతో 
నున్న పరబ్రహ్మము తనశక్తివలననైన మూలాస్వరూపమగు మాయలో ప్రవేశించి 
తట స్టేశ్వరుందై ఇంద్రజాలకునిపగిది కనంబడి తూలారూప మాయాస్వరూపులైన 
వ్యష్టిజీవులచేత నుపాస్యుండై పిమ్మట మూలాతూలలు ఇంద్రజాలకునివిద్యలు మజుంగైన 
తెజంగున మిథ్యలై యావిద్యలశక్తి ఇంద్రజాలకునియందున్నట్లు దానికి కారణమయిన 
చిచ్చక్తి పరబ్రహ్మమందు ప్రకాశించునని భావము. “శు మాయాం తు ప్రకృతిం 
విద్యాన్మాయినం తు మహేశ్వరమ్‌, తదాత్మానగ్‌ం స్వయమకురుత, సచ్చత్యచ్చాభవత్‌, 
తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్‌, అనేన జీవేనాత్మనాను ప్రవిశ్య” -అనెడి శ్రుత్యర్థములరీతిని 
ఆ పరబ్రహ్మము తనయందుండెడిశక్తిచేత తానే ప్రపంచాకారమునుంబొంది ఆవల 
జీవరూపముగా ్రవేశించినాందని యర్థము. “శ్రు॥ సభూమిం విశ్వతో వృత్వా హ్యత్యతిష్ట 
ద్దశాంగులం”. సూ॥ వికారావర్తి చ తథా హి స్థితిమాహ- అనంగా బ్రహ్మమందుండు 
మాయాశక్తి బొత్తిగా నాశనమై చిరకాలమునకు తిరుగా నెప్పటియట్లనే యైనదగుచు 
అయ్యె జీవులును ప్రపంచమును వారివారి కర్మములకు తగిన సాధనములును కలుగునని 
భావము. మజియు అగ్నియందు ఉష్టశక్తియు, ఇంద్రజాలకునియందు మాయాశక్తియు, 
జాళ్ళయందు కఠిన శక్తియు, నీటియందు ద్రవశక్తియు, గాలియందు చలించునట్టి శక్తియు, 
విత్తునందు గొప్పవృక్షమును గలిగించుశక్తియు, రేతస్సునందు శరీరకల్పనాశక్తియును, 
శరీరములయందు కదలమెదలంజేయు శక్తియును వానివానియందు ఆధారముగనుండి 
వానికంటె వేజుగానియట్లు ఆ పరబ్రహ్మమందుండుశక్తి ఆ పరబ్రహ్మమునకంటె భిన్నముగం 
దోంచక వేటుగాంగనంబడుచు ప్రపంచోత్సాదనాది కార్యములకు గారణమై యుండునని 
యెజుంగవలయును. 


అవ :- మిథ్యారూపమయిన మాయాశక్తిని దెలియుట ఎట్లని శిష్యుండడిగెది ప్రశ్నకు 
దృష్టాంతపూర్వకముగ సమాధానముం జెప్పుచున్నారు. 
మ॥ అసదాకారము మాయ దాని సదుపాయం బెట్లన న్గాన నీ 
వసుధ న్దూడం దృణాద్యచేతనతతు ల్వర్జోపయుక్తంబు లౌ 


390 కైవల్యనవనీతము 


ప్రసవస్వాదుఫలాదులిచ్చు నటుల న్ఫాసిల్లుం దచ్చక్తి దా 
వెస జీవాళినిం జేరకున్నం జరిత ల్ఫేదంబులై యుండవే. 101 

టీకా :- మాయ=మిథ్యారూపమైనమాయ, అసదాకారము=అసద్రూపము, దాని౯=ఆ 
మాయను, కానజ తెలిసికొనుటకు, సదుపాయంబు=మంచియుపాయము, ఎట్లు=ఏ 
ప్రకారము, అనక=ఇట్లని శిష్యుందడుగంగా, ఈ వసుధ£=భూమియందు, తృణాద్యచేతన 
తతుల్‌-తృణ=గరికపోచ మొదలుగాగల, అచేతన =తెలివిలేని పనస, మామిడి మొదలగు 
చెట్లయొక్క, తతులు=సముదాయములు, వర్గోపయుక్తంబులౌ=సీల, పీత, శ్వేత, రక్త 
వర్ణములతోడం గూడుకొనియుండునటువంటి, ప్రసవస్వాదువలాదులు-ప్రసవ = 
పుష్పములను, స్వాదు=మధురములైన, ఫలాదులు=పండ్లు మొదలైనవానిని, ఇచ్చుక౯= 
ఇచ్చును, అటులక£౯=ఆ ప్రకారము, చూడ౬£౯=ఆలోచింపంగాను, తచ్చక్తి=ఆ పరబ్రహ్మశక్తి, 
భాసిల్లుక=ప్రకాశించును, తాక=తానైన ఆ శక్తి, వెసజ=మిక్షిలి, జీవాళిక=జీవ 
సముదాయమందు, చేరకున్నక=చేరకయుండినను, చరితల్‌=వారివారి నడవళ్లు, ఖేదంబులై 
యుండవే=భిన్నములై యుండవా. 
తాత్పర్యము :- మిథ్యారూపమయిన మాయ అస(ద్రూపము గనుక ఆ మాయను 
తెలిసికొనుట యే ప్రకారమని శిష్యుండడుగంగా భూమియందు గతికపోచ మొదలుగా 
గల నానావిధ వృక్షములు చిత్రవిచిత్రములైన పుష్పములను మంచిమధురములైన పండ్లను 
ఇచ్చుచుండంగా మనము చూచుచున్నారముగదా. ఆ ప్రకారము ఆటుభేదములుగా 
నొప్పుచుండెడి ఆ పరబ్రహ్మశక్తి ప్రకాశించును. తానైన ఆ శక్తి మిక్కిలి జీవసముదాయ 
మందు చేరకుండిన యెడల వారివారి నడవళ్ళు భిన్నములుగాం దోంచవా యని తాత్పర్యము. 

లోకమందు చెట్టుచేమలు నానావిధములగు రంగులుగల పుష్పములను 
మాధుర్యములగు ఫలములను పలు తెజింగులపనుల కుపయోగమగు వస్తువులను కలుగం 
జేయునట్టి శక్తి గలిగియున్నవని యందజకును దెలియును. ఆ శక్తి ఆబువిధములుగ 
నుండును. ఆ షట్టక్తులతోంగూడిన పరబ్రహ్మము అపరిచ్చిన్నుండు. అపరిచ్చిన్నత్వమనం 
గా త్రివిధపరిచ్చేదశూన్యమగు పరిపూర్ణత్వము. త్రిపరిచ్చేదమనంగా దేశకాల వస్తువులచేత 
అఖండత్వమునకు లోపము కలుగుట. అసదాకారమైనది మాయ. సదాకారమైనది 
ఆత్మ. ఆ యాత్మకు సజాతీయ, విజాతీయ స్వగతభేదములు లేవు గాన అద్వితీయము 
(శుతియందు ప్రతిపాదించుచున్నది. మటియు సమస్తవస్తువులు సత్తునందే ఆరోపింపం 
బడి యున్నందువలన అసత్తును చిత్తనంబడును. ఆ చిద్రూపమగు సత్తును ఆవరించుకొని 
యుండునది అసత్తు. దానియందు రెండువస్తువులు లేనందున అనసత్తేచిత్తయి 
ఆనందస్వరూపమయ్యెను. ఇందుకు దృష్టాంతము. నిద్రలో తనకంటె నన్యమగు రెండవది 


196 


కైవల్యనవనీతము 391 


లేదు గాన నది యానందమగును. మెలకువయందును, స్వష్నమందును రెండవవస్తువు 
కలిగియుండుటచే దుఃఖము సంప్రాప్తమగును కాంబట్టి ఆత్మకు అపరిచ్చిన్నత్వము చెప్పం 
బడెను. 
శ్లో॥ భూతభౌతికభావేషు స్వకార్యేషు సదాత్మనా, వ్యాపీ దృష్ట స్తతో హ్యాత్మా దేశాన్నాన్య 
పరిచ్చిదిక” - అనంగా పంచభూతములను వాని కార్యములతోం గూడిన సమస్త 
జగంబునందును సద్రూపుండగు ఆత్మకు అనువృత్తికలిగి యున్నందునను, వ్యాపకత్వము 
కలిగియున్నందునను, దేశముచేత పరిచ్చిన్నత్వము లేదు. “శ్లో! అదేహిత్వాదనాదిత్వా 
దబాధ్యత్వాన్న విద్యతే, వర్తమానాగతాగామి కాలేభ్యో న పరిచ్చిదిః” - ఆత్మ అనాది 
గనుక భూతకాలముచేతను, నిత్యుడు గాన భవిష్యత్మాలముచేతను, దేహవ్యతిరిక్తుండుగా 
నుండుటవలన వర్తమానకాలముచేతను, ఆత్మకు పరిచ్చిన్నత్వము లేదు. “శ్లో! సర్వభిన్న 
స్వరూపేణ సర్వాత్మత్వాత్సదాత్మనః, సర్వేభ్యో వస్తుజాతేభ్యః పరిచ్చిత్తిర్న విద్యతే।”- ఆత్మ 
సర్వాత్మకుందైయుండుట వలనను, అసద్రూపుండైన ఆత్మ ఉపజీవించుకొని యున్నవిగాన 
మృత్తికయందుం దోంచుఘటము మొదలయినవి యా మృత్తికకంటెం బరిచ్చిన్నముగా 
నేప్రకారముగావో ఆ రీతిని ఆ యాత్మస్వరూపమైన సత్తుకంటె అన్యముగా మటేదియు 
లేదు గావున ఆత్మకు వస్తువువలనను బరిచ్చిన్నత్వము లేదు. “శ్లో! న వ్యాపిత్వాద్దేశతోంతో 
నిత్యత్వాన్నాపి కాలతః, న వస్తుతోయం సర్వాత్మా ధావత్వం బ్రహ్మణి త్రిధా, అఖండాత్మాన 
మేవాయమిత్యేవం యోవిజజ్ఞివాః, ససర్వసంసృతేర్ముక్తో బ్రహ్మానందం సమశ్చుతే।” 
అనెడి స్మృత్యర్థముల చొప్పున ఆత్మసర్వాత్మకుందై యుండుటవలన సజాతీయ, విజాతీయ 
స్వగతరూపమగు వస్తువులచేతను, విభుండైయుండుటవలన దేశముచేతను, నిత్యుం 
డైయున్నందువలన కాలముచేతను పరిచ్చేదశూన్యుందైయున్నాండు. ఈ విషయములను 
ముక్తియందు రక్తిగలవారు చక్కంగందెలిసికొని అఖండస్వరూపమైన ఆత్మయే తామని 
దృథనిశ్చయమునుంజెందిన బ్రహ్మానందమగ్నులగుదురని భావము. 
అవ :- పరబ్రహ్మమందుందెడి చిచ్చక్తియే వ్యోమాదిసర్వప్రపంచమని నిరూపించుచున్నారు. 
శా॥ అండాంతర్జలశక్తిం గానమె విహంగానంతవర్ణంబులై 

యుండు న్లిన్మయశక్తి యట్లఖీల మౌ నుర్వీశహీనాచలా 

ఖండంబ ట్లది లేకయున్న జలమౌ గాధాగ్ని వారాశి మృ 

త్థండంబౌ శ్రుతి నీచునొందు సుధ లోకంబందుం జేందౌం జుమీ. 102 
టీకా :- అండాంతర్జలశక్తిక-అండ=(మయూరము మొదలయిన పక్షులయొక్క గ్రుడ్ల 
యందలి, జల=కరువునీటి యందలి, శక్తి౯=సామర్థ్యమును, కానమె=చూడమా, 
విహంగ=నెమలి మొదలయిన పక్షులయందలి, అనంతవర్ణంబులు =అపరిమితములైన 


396 కైవల్యనవనీతము 


చిన్మాత్రముగా సద్రూపమందు నిలుచుచున్నది. అనంగా ప్రపంచోత్పత్తికి పూర్వము 
అద్వితీయుండై ప్రకాశించుచుండిన సద్రూపుండైన పరమాత్మయొక్క చిచ్చక్తియే, ఉశ్హో। 
జాగ్రత్ప్వప్ప్నసుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదుజ్ఞృంభతే, యా బ్రహ్మాది పిపీలికాంత 
తనుషు ప్రోతా జగత్సాక్షిణీ, నైవాహం న చ దృశ్యవస్త్వితి దృఢప్రజ్ఞాపి యస్యాస్తి చే, 
చ్చండాలో9 స్తు స తు ద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ”-అను శ్రీ శంకరాచార్య 
వాక్యము చొప్పున మెలకువయందును, స్వప్నమందును, నిద్రయందును జక్కంగం 
(బ్రకాశించుచున్నదియు, (బ్రహ్మమొదలుకొని పిపీలిక వణకు అంతముగా గల 
సకలశరీరములయందును, సమస్తమైన వానియందును ప్రకాశించుచున్నది గావున ఆయా 
ప్రాణిచేయు ఇంద్రియ వ్యాపారములన్నియు ఆ పరబ్రహ్మముయొక్క శక్తియేయని తెలిసికొని 
వాచ్యార్థములగు శరీరాదులు మాయాకార్యములని త్రోసిన లక్ష్యార్థమగు స్వప్రకాశమైన 
చైతన్యమే నీవగుచున్నావని భావము. 
అవ :- ఆ శక్తి అణంగినను దాని కార్యములైన దృశ్యసముదాయము అణంగక తోంచు 
చున్నది గాన అది నివర్తించెడియుపాయమును అనుగ్రహింపుందని శిష్యుండడుగంగా 
ఆచార్యులు దృష్టాంతపూర్వకముగ సమాధానము చెప్పుచున్నాంరు. 
మ॥ ఘనసచ్చిత్సుఖ మంద సత్యజడదుఃఖంబు ల్లన నేక తోం 

చిన నానావిపరీత మెట్లదంగుం దత్షేమంబు సిద్ధించు టె 

ట్లన నీరంబునం దోంచునీడ తలక్రిందైనం జలింపంగం దాం 

గన నూహింపక తన్నుం గాన నిజమై కన్సట్టు నట్లౌం జుమీ॥। 106 
టీకా :- ఘనసచ్చిత్సుఖమందు౯ -ఘన =అతిశయమైన, సచ్చిత్సుఖమందు£౯=సచ్చిదానంద 
పర(బ్రహ్మమందు, అసత్యజడదుఃఖంబుల్‌ -అసత్య =అన్ఫతమును, జడ=అజ్ఞానమును, 
దుఃఖంబుల్‌=సుఖాభావమును, కనక£=చూచుటకు, లేక=లేకయే, తోంచిన, నానావిపరీతము 
=ఈ కనంబడుచుండెడి అనేకవిధములుగాం దోంచెడి ప్రపంచము, ఎట్లడంగుక౯=ఎట్లు 
అణంగిపోవును, తల్షేమంబు=ఆ బ్రహ్మానందము, సిద్ధించుటెట్లు=కలుగునది యే ప్రకారము, 
అన౯=ఇట్లని శిష్యుండడుగంగాను, నీరంబున£౯=జలమందు, తోంచునీడ=కనంబడెడి 
తనయొక్క నీడ, తలక్రిందైనక=తలక్రిందుగా నుండినదైనను, చలింపంగక= కదలునది 
యైనను, తా£=తాను, కన£౯=దాని చూచుటకు, ఊహింపక=తలంచక, తన్నుక=గట్టున 
నుండిన తన్ను, కాన£౯=చూచికొనంగా, నిజమైకన్పట్టుక=తాను నిజమై కనంబడును, 
అట్లౌం జుమీ=ఆ ప్రకారమౌను గదా!. 
తాత్పర్యము :- అతిశయమైన సచ్చిదానందపరబ్రహ్మమందు అన్ఫతమును, దుఃఖమును 
చూచుటకులేకయే ఈ కనంబడుచుండెడి అనేక విధములుగా దోంచెడి ప్రపంచము 


197 


కైవల్యనవనీతము 393 


(నామరూపాత్మక ప్రపంచ) వ్యాపారము, అది=అది, కన౯=చూచుటకును, ఊహింప౯= 
(తెలిసి) ఆలోచించుటకును, అశక్తమై=ఏవారికిని సమర్థముగానిదై, కడుజ=మిక్కిలి, 
నిరుక్తంబై=(వచించుటకు అయోగ్యమవుటవలన) అవాచ్యవస్తువై, జగద్బీజమై=(చచ్చుచు 
పుట్టుచునుండెడి నామరూప) ప్రపంచమనెడి సస్యములకు విత్తనమై, సదా=ఎల్లప్పుడును, 
తనరు౯=ఒప్పును, దాని౯=ఆ మిథ్యారూపమైన చిచ్చక్తికార్యమును, దాంటుటలు = 
అతిక్రమించుటలు, ఎట్లు=ఏ ప్రకారము (అగును) అనఘా =నిష్మల్మషుండవైన నాయాచార్యుం 
డా, అన్యమన్నక=ఈ (బ్రహ్మమునకు వేజనినను, ద్వివిధంబౌః౯=రెండు వస్తువులౌను, 
కానక౯=కాంబట్టి, అద్వైతము =అఖండాకారమైన బ్రహ్మజ్ఞానము, ఎట్లొనగూడు౯=ఏ 
ప్రకారము ప్రాప్తించును, ఏకమన్నః=(ఆ బ్రహ్మమును, మాయయును) ఒకటే అనినను, 
చెడుః=ఆ (బ్రహ్మముచెడునే, ఎందులక=ఎచ్చటను, మహనీయులు =బ్రహ్మవేత్తలు, 
కానరారు=కనంబడరుగదా!. 

తాత్పర్యము :- నిష్మల్మషుండవైన నాయాచార్యుండా! జ్ఞానవికారమైన జడశక్తియొక్క 
వ్యాపారములు క్రమముగా కనుటకును, కని ఆలోచించుటకును ఎవ్వరికిని సమర్ధముగానిదై 
వచించుటకు మిక్కిలి అయోగ్యమౌటవలన అవాచ్యవస్తువై గిట్టుచు పుట్టుచునుండెడి 
నామరూప ప్రపంచమనెడి సస్యములకు బీజమై అసత్యంబై సర్వదా ఒప్పును. ఇట్టి 
మిథ్యారూపమైన చిచ్చక్తికార్యమును దాంటుట యెట్లగును. ఆ కార్యము యీ బ్రహ్మమునకు 
వేజినిన రెండువస్తువులౌను. కాంబట్టి అఖండాకారమైన పరబ్రహ్మజ్ఞానము ఏ ప్రకారము 
గల్గును? ఆ బ్రహ్మమును మాయయును ఒకటేయనిన ఆ బ్రహ్మము చెడునే? అట్లయిన 
ఏ-పధమునను బ్రహ్మవేత్తలు కనంబడరుగదా యని శిష్యుండడిగెనని తాత్పర్యము. 


“శు॥ ఏకమేవాద్వితీయం బ్రహ్మ” అనుటచేత అద్వైతము సిద్ధమగును. రెండు 
వస్తువులైతే అద్వైతము కానేరదు. కాంబట్టి శ్రుతికి బాధకము వచ్చును. ఆ బ్రహ్మము 
మాయయు ఏకమనిన సూర్యుడు చీంకటి అనినట్లుగా బ్రహ్మము చెడును. “శ్రు॥ 
బ్రహ్మమాత్రమసన్నహి” అను శ్రుతివలన ఆ పరబ్రహ్మముతప్ప వేటొకవస్తువు లేనేలేదు. 
సూర్యకిరణములందుందోంచిన యెందమావులకు వస్తుత్వములేదు గనుక భమసూత్రము 
అని ముఖ్యాభిప్రాయము. 


అవ :- మొదటి రెండు ప్రశ్నలకు ఉత్తరము చెప్పంబడుచున్నది. 


శా॥ పానీయాశుగవహ్నిశక్తు లెచట న్నాసిల్లు మంత్రౌషధ 
జ్ఞానుల్‌ స్తంభనకృత్యముల్‌ సలుప సద్‌జ్ఞానప్రమోదుండవై 
నూనానూనము లెన్నకున్నం గడుం జిన్మూలప్రధానంబు నీ 
లోనం జెంది యడంగ వేజొకటి యాలోచింప లే దెందులన్‌. 104 


టీకా :- మంత్రౌషధజ్ఞానుల్‌=మణిమంత్రాషధములను తెలిసినవారు, స్తంభనకృత్యముల్‌= 


394 కైవల్యనవనీతము 


జలస్తంభన, వాయుస్తంభన, అగ్నిస్తంభనలను, చలుప£౯ చేసినను, పానీయ =జలము 
యొక్కయు, ఆశుగ=వాయువుయొక్కయు, వహ్ని=అగ్నియొక్కయు, శక్తులు =సామర్ధ్యములు, 
అనంగా జలమునందు జాటుటయు, పిండిని ముద్దచేయుటయు, చల్లదనము 
గలిగియుండుటయు, వాయువునందు విసరుటయు, అగ్నియందు కాల్చుటయు ఇవి 
మొదలైనవనుట. ఎచట£౯=ఏ స్థలమందు, భాసిల్లు౯=(ప్రకాశించును, (అనంగా 
ప్రకాశించవనుట) సద్‌ జ్ఞానప్రమోదుండవై -సత్‌ =త్రిపరిచ్చేదశూన్యమును, జ్ఞాన = 
జడరహితమును, ప్రమోదుండవు =దుఃఖరహితుందవును, ఐ=అయినవాండవై, అనంగా 
సచ్చిదానందస్వరూపుందవై, నూనానూనములు =తక్కువఎక్కువలును, ఎన్నకున్నః = 
ఎంచకుండినవాండవైతివేని, కడుక=మిక్కిలి, చిత్‌=జ్ఞానమనెడి, మూలప్రధానంబు= 
మూలప్రకృతి, నీలోన£౯=నీయందెే, చెంది=ప్రవేళించి, అడంగు౯=అణంగియుండును, 
వేటాకటి =వేటొకవిధము, ఆలోచింప౯=ఆలోచించుటకు, ఎందులక=ఎచ్చటను, లేదు= 
కలుగదు. 

తాత్పర్యము :- మణిమంత్రౌషధములను తెలిసిన యోగసిద్దులు జలమును, వాయువును, 
అగ్నిని స్తంభనములను చేసినను, వానివాని సామర్థ్యములు ఎక్కడ అణగిపోయెను. నీవు 
సచ్చిదానందస్వరూపుండవై తక్కువయెక్కువలను ఎంచక యుంటివేని మూలప్రకృతి నీలో 
చేరి అణంగియుండును. ఆలోచింపంగా వేటొకవిధము లేదని తాత్పర్యము. అనంగా 
సద్దురు వాక్యముచొప్పున యథార్థమైన సచ్చిదానందస్వరూపమే తానైయుండునట్టి తన్మయ 
స్వరూపముచేత నుండినవాండవైతివేని మాయాశక్తి లేనందున దానిని విడువవలయునని 
భావము. తన్మయమనంగా చక్రాకారమగు ఇనుమును కాల్చిన అగ్నివలె కొంతసేపు 
కనంబడినను దానిరూపము చెడక చక్రాకారముగానే యుండును. ఆ ప్రకారమే మాయాశక్తి 
వలన కలిగిన వ్యోమాది ప్రపంచంబంతయును “నేతి నేతి” యను మహావాక్యముచే 
నిరసింపంగా మిగిలినది యథార్థవస్తువుగాన నదియే తన్మయమని యెజుంగునది. మటియు 
నొక పురుషుడు చీకటి యందు కొమ్మలు ఆకులు లేని యొక చెట్టును చూచి మనుష్యుం 
డని భ్రమసి పిమ్మట పరిశీలనంజేయంగా మనుజుండు గాక చెట్టేయైనట్టు తన్మయ 
స్వరూపము. మూలప్రధానంబు£ అనంగా మూలప్రకృతి ఆ మూలప్రకృతి. మాయయని, 
అవిద్యయని ద్వివిధము. అందు మాయ సత్త్వగుణమే స్వరూపముగలది యగును. 
అవిద్య రజోగుణమే స్వరూపముగలది యగును. ఆ మాయయందు ప్రతిఫలించిన 
బ్రవ్మాచ్చాయయు, మాయాధిష్టానమైన వరటబ్రవ్మామును మాయయునుగూడి 
ఈశ్వరకార్యములు చేయును. ఆ యీశ్వరుడు పరబ్రహ్మస్వరూపుండయినందున 
మాయారహితుండై తన్మయుండుగానే యుండును. మతటియు ఆ బ్రహ్మచ్చాయ 
రజోగుణప్రధానమయిన అవిద్యతోంగూడి జీవకార్యములు చేయును. ఈ జీవేశ్వర 


198 


కైవల్యనవనీతము 395 


కార్యములకు కారణము మూలప్రకృతియే గనుక ఆ మూలప్రకృతి నీయందే అణంగి 
యున్నదని గ్రహింపవలయునని భావము. “ప్రారంభః క్రియతే అనయేతి ప్రకృతి”- 
అని వ్యుత్పత్తి. ప్రకృతివలన జగత్తు ఆరంభీంపంబడుచున్నదని సూచింపంబడుచున్నది. 
అవ :- మూండవ ప్రశ్నకు ఉత్తరమునుం జెప్పుచున్నారు. 
చ కనుమటుంగై వెలుంగు నొక కాలమున నటకశక్తి మృత్తికః 

గనంబడ దాని మృత్తనక కల్పితనామముం బల్కు జిహ్వ తాం 

గని చెడ దాని మన్ననిన కైవడిం గల్పన లైనదృశ్యము 

ల్మనమున నెంచమిం జెడు సమస్తము నీవుగ వెల్లు మంతటన్‌. 105 
టీకా :- మృత్తికక=మంటియందు, ఘటశక్తి=కుండ అయ్యెడు సామర్ధ్యము, ఒకకాలమునక 
=ఒకసమయమందు, కనుమబఖుంగై=కంటికింగనంబదడనిదై, వెలుంగు౯=(ప్రకాశించును, 
కనంబడక౯=అది కనంబడెనేని, దానిః=ఆ ఘటమును, మృత్తనక =మన్నని చెప్పక, 
కల్పితనామముక=మృత్తికయందు కల్పితమైన పేరును, జిహ్వ=నాలుక, పలుకుక=చెప్పును, 
చెడ౯=ఆ ఘటము చెడినను, తా౯ణ=ఆ జిహ్వయెనది, కని=చూచి, మన్ననిన కైవడి౯= 
మన్నని పల్మినటులు, కల్పనలైన దృశ్యములు=నీయందు నామరూపములుగా కల్పితములైన 
దృశ్యములను, మనమునక=మనస్సునందు, ఎంచమిక=ఎంచకుండినను, సమస్తము= 
సర్వప్రపంచము, చెడుక=చెడును, అంతటక౯=అటుపిమ్మట, నీవుగ£=నీవుగానే, వెల్లుము= 
ప్రకాశింపుము. 
తాత్పర్యము :- మంటియందు కుండ అయ్యెడు సామర్థ్యము ఒక సమయమందు 
కనుమజుంగై అణంగియుండును. అది కనంబడెనేని ఆ ఘటమును మన్నని చెప్పక 
యిది బాన అని చట్టియని కల్పితనామములను ఈ నాలుక చెప్పును. ఆ జిహ్వయైనది 
ఆ ఘటము చెడిన యెడల మన్నని చెప్పుచుండెడి విధమున నీయందు కల్పితములైన 
దృశ్యములను మనస్సునందెంచకుండితివేని సర్వప్రపంచము చెడి అంతట నీవుగానే 
(ప్రకాశింపుదువని తాత్పర్యము. 

ఇట్లనుటచేత మన్ను సత్తు. ఆ మంటియందు చట్లు, బానలు అయ్యెడి శక్తి. ఆ 

చిత్తు బహిర్గతమై సత్తెన మంటిని ఘటము మొదలగు నామరూపములుగాం దోంపింపం 
జేసినది చిత్తు చెడిన మాయ. కొంతకాలమునకు ఆ మాయవలనం దోంచెడి 
రూపనామములు చెడిన అది చిత్తె ఆ చిత్తు సద్రూపమగు మంటిలో అణంగియుండును. 
ఆ ప్రకారమే సత్తునుండి బహిర్గతమైన చిత్తు ప్రకాశమై దేవమనుష్యతిర్యగాది నామరూపాత్మక 
ప్రపంచముగాం దోంపింపంజేసినది మాయ. ఆ మాయను గురుశ్రుతియుక్యనుభవముల 
చేతం జక్కంగాం దెలిసికొనిన బ్రహ్మవెత్తకు దృశ్యమగు నామరూపాత్మక ప్రపంచము శూన్యమై 


400 కైవల్యనవనీతము 


శిష్యుండాచార్యులను అడుగుచున్నాండు. 
మ॥। స్వగతాదిభ్రమశూన్యపూర్ణఘన సత్సంవిత్సుఖం బెల్ల దే 
హగత| ప్రాణుల కేక మౌనన యథార్థాపత్తియౌం గానస 
త్తగు నేనే యన జీవులెల్ల నింకం జిత్తౌం దత్రకాశంబు చ 
క్కంగ నానందము గల్ల దేల వెలిం దత్మార్యంబు దెల్ప న్ఫగున్‌! 109 


టీకా :- స్వగతా... త్సుఖంబు-స్వగత =తనయందుంగలిగెడి దేహేంద్రియ వికారభేదమే, 
ఆది=మొదలుగాంగల, భ్రమ=త్రివిధమోహములు, (అనంగా సజాతీయ విజాతీయ 
స్వగతములనెడి త్రివిధభేదములనుట) శూన్య =లేక, పూర్ణ =అంతట నిండియుండెడి, 
ఘన=అతిశయమైన, సత్సంవిత్సుఖంబు=సచ్చిదానంద స్వరూపమగు పరబ్రహ్మము, 
ఎల్లదేహగత ప్రాణులకు£-ఎల్ల=సమస్తములైన, దేహ=నర, సుర, దైత్య, తరు, పాషాణ, 
జలచర, క్రిమి, పశు, పక్షి మొదలగు శరీరములయందు, గత =పొందియుందెడి, 
ప్రాణులకు£=జీవులకు, ఏకము =బఒక్కటిగానే, బె£=అగును, అన౯=ఈ ప్రకారమనినను, 
యథార్ధాపత్తి =నిశ్చయమునకు దోషము, జె౯=అగును, కానక౯=కనుక, జీవులెల్లక౯= 
ప్రాణులందటును, నేనే యనజ=నేనేయనెడి యేకవాక్యముచేత, సత్తగుక్‌=సద్రూపమగును, 
ఇంకక£ =ఇంకమీందు, త(త్రకాశంబు-తత్‌=నేనను జీవులయొక్క ప్రకాశంబు=వ్యాపక 
మంతయు, చితౌ౯=చిద్రూపమగును, చక్కంగ౯£ =లెస్సగాను, వెలి౯=వలుపల, ఆనందము = 
సుఖము, కల్గదేల=ఎందుకు కనంబడలేదు, తత్మార్యంబు=ఆ యానంద స్వరూపమైనపని, 
తెల్పకదగుక£౯=తెలియంజెప్పవలయును. 
తాత్పర్యము :- తనయందుందోంచెడి సజాతీయ, విజాతీయ, స్వగతములనెడి మూండు 
విధములైన భేదములు లేక అంతట నిండియుండెడి సచ్చిదానంద పరబ్రహ్మము, 
యెల్లప్రాణులయందు ఒకటిగా నుండుననిన యథార్థమునకు లోపమువచ్చును. 
కాంబట్టి ప్రాణులన్నిటి యందు నేను నేననుటయే సద్రూపమగును. ఆ నేననెడి వస్తువుయొక్క 
వ్యాపకము చిద్రూపమగును. అట్లెనయెడల చక్కంగా ఆ యానందము వెలుపల 
దోంచలేదే ఆ యానందస్వరూపమును దెలియంజెప్పవలయునని తాత్పర్యము. 
స్వగతాదిభ్రమశూన్య పూర్ణఘన సత్సంవిత్సుఖంబు అనుటయందు స్వగతము, 
సజాతీయము, విజాతీయము అను మూండు భ్రమలు శూన్యమైన పరిపూర్ణ సచ్చిదానంద 
స్వరూప పరబ్రహ్మమని తాత్పర్యము. స్వగతమనంగా నఖశిఖపర్యంతములైన 
సకలావయవములు స్వగతములు. ఇవి శూన్యమనుటవలన ఈ పరబ్రహ్మమునకు 
మాతృపితలు లేదనుభావము స్ఫురించుచున్నది. ఈయనకు మాతృపిత లున్నట్లైతే 
జగమంతయు నీయనకు ముందే యుండవలయును. అప్పుడు ఈయన ఆదిపురుషుండు 


199 


కైవల్యనవనీతము 397 


ఎట్లు అణంగిపోవును. ఆ బ్రహ్మానందము సిద్ధించుటెట్లని శిష్యుండడుగంగా జలమందుం 
గనంబడెడి తనఛాయ తలక్రిందైనను, కదలునదియైనను, తాను దానినూహింపక గట్టున 
నుండిన తన్ను చూచుకోంగా తాను నిజమై కనంబటునట్లు జెనుగదా యని తాత్పర్యము. 


అనంగా తనవలనంగలిగిన నీడను తనకంటె నన్యమని యించక తానుగా భావించు 
కొనవలయును. సచ్చిత్సుఖమందసత్యజడదుఃఖంబులు అనంగా త్రివిధపరిచ్చేదశూన్యుం 
దగు పరబ్రహ్మంబునందు అన్ఫతము, అజ్ఞానము, దుఃఖము వీనితోం గూడిన బుద్దిని 
ప్రయోగించుట. ఇందుకు దృష్టాంతము ఒక మనుష్యుండు గోదావరి గట్టున నొక శునకము 
నీళ్ళను ముట్టెనని దుఃఖించి ప్రయాగకువెళ్ళి అందుండి గంగాజలమును కొనివచ్చి 
గోదావరినీళ్ళను కడుగందలచింనట్లును, మతియొకండు గాలి వీచుటచే నగ్నిజ్వాల కదలం 
గాం జూచి అయ్యయ్యో అగ్నిహోత్రునికి చలియెక్కువాయెనే జన్నిముంచుకొనెనే 
నేనేమిసేయుదునని పరితపించి తనపైనున్న శాలువను గప్పి జెషధప్రయోగమునకై 
యత్నించినటులును, ఇంకొకండు దారినడుచుచుండంగా తననీడ తానెటులు దిరిగిన 
నటుల దిరుగుటనుజూచి మిగుల కోపగించుకొని ఇంక నెన్నటికిని తన వెంటనంటి 
రాకుండునట్లు చేయుటకై ఒక పెద్దగొయ్యి త్రవ్వి, దానియందు పాతిపెట్టంబోవునటులును, 
వీనినన్నిటిని విచారణ చేయంగా నివియన్నియు అజ్ఞానముచేత కలుగుటంజేసి మిథ్యయని 
యెతీంగి నీటియందు తలక్రిందుగాను, చలనముగాను దోంచెడి తన నీదనుజూచి 
వికారపడక ఒడ్డున నిలుచుకొనిన తనుం జూచుకొనంగా నది యబద్ధమై తానెట్లు 
నిజమగుచున్నాండో ఆ తీరుననే అఖండసచ్చిదానందస్వరూపుండగు ఆత్మ తానని 
యెజుంగుటయే ప్రయోజనమని భావము. 


అవ :- జగత్పరిశీలన నిప్ప్రయోజకమని ఆచార్యులు బోధించుచున్నారు. 


ఉ॥ కారణ మైనబోధ గనం గారణ మౌ నది నామరూపవి 

స్తారజగంబు కార్యమగు దానివిచారము నిష్టలంబగు= 

సారవివేక! స్వప్నజనజన్మవినాశము లాత్మం గానం దాం 

గోరినమాట్కి నెద్ది యిలం గోరక యుండుము పూర్ణబోధచేన్‌. 107 
టీకా :- సారవివేక-సార=యథార్థవస్తువందు, వివేక=తెలివిగల కుమారా, కారణమైనబోధ 
-కారణము=సకలవ్యవహారకారణమును, ఐనబోధ=ఐనట్టి తెలివి, కన£=విచారింపంగా, 
కారణమౌః=జగత్తునకు హేతువగును, అది=ఆ బోధ, నామరూపవిస్తారజగంబు-నామ= 
నానా విధమైన పేళ్ళ చేతను, రూప=రూపములచేతను, విస్తార=అతిశయమైన, జగంబు= 
లోకము, కార్యమగుక=క్రియయగును. _ దానివిచారము=ఈ కారణకార్యవిచారము, 
నిష్టలంబు=ప్రయోజనములేనిది, అగు౯=అగును, స్వష్నజనజన్మవినాశములు -స్వవ్న= 


398 కైవల్యనవనీతము 


కలయందలి, జన=కనంబడిన జనులయొక్క జన్మ=పుట్టుకయు, వినాశములు =చావును, 
ఆత్మ£౯=అంతఃకరణమందు, తా£౯=తాను, కానజ తెలిసికొనుటకు, కోరినమాట్మి£= 
ఇచ్చయించినటువలెను, అగు౯=అగును, ఇలక=భూమియందు, ఎద్ది=ఎద్దానిని, కోరక= 
ఇచ్చయించక, పూర్ణబోధచే౯=సంపూర్ణమైన వివేకముచేతను, ఉండుము= నివసించుము. 
తాత్పర్యము :- యథార్థవస్తువందు తెలివిగల కుమారా! సకల వ్యవహారములకును 
కారణమైనది బుద్ధి. ఆ బుద్ధివలన కలిగిన నామరూపములుగాం దోంచెడి సమస్తజగము 
కార్యమగును. ఆ జగత్తుయొక్క పరిశీలన స్వప్నమందుందోంచిన జనులయొక్క చావు 
పుట్టుకలు మొదలగునవి తెలిసికొనంగోరినటులు నిషప్ప్రయోజనమగును.  కాంబట్టి 
యేదియును గోరక సంపూర్ణజ్ఞానముచేత ప్రకాశింపుచుండుమని తాత్పర్యము. 

అనంగా రూపనామములుగాం దోంచెడి సర్వప్రపంచము మాయాకార్యంబగుటవలన 
స్వప్పతుల్యమగుచున్నది. ఎందుకనంగా- స్వప్నమందు ఒక దేశమునకు పోయినటులును, 
ఒక కన్యాలలామను వివాహము చేసికొనినటులును, ఆ చిన్నద్రానితోం గలసి యనేక 
పుత్రులను పుత్రికలను బడసినటులును, వారిలోంగొందజకు వ్యాధులు గలిగినటులును, 
బెషధములు ఇచ్చినటులును, గొందబు చచ్చినటులును, కాటకము సంభవించినటులును, 
రాజ్యాధిపతులయినటులును, సంభవించుటలు విని కని యున్నారము. జాగ్రత్తయందు 
వీనిలో నెద్దియైనను యథార్థముగనుండుటం గానము. కనుక అట్టి మిథ్వాస్వరూపమగు 
వానిని గుణించి క్షేమలాభములు విచారించుటవలన నిషప్ప్రయోజనము కాంబట్టి 
జగ[ద్రాంతిని వదలి ఆత్మస్వరూపుండవైన నీయందే పరమప్రీతి నుంచి కారణమైన 
చిత్స్వరూపమే తానుగా ప్రకాశించెడి కార్యమైన సర్వమును పరబ్రహ్మస్వరూపముయొక్క 
ప్రకాశమే యని తెలిసి నిరంతరము ఆత్మనిష్టయందుండుమని భావము. 
అవ :- చింతనచేయుటవలన అద్వైతానందము కలుగునని ఆచార్యులు చెప్పుచున్నారు. 


మ॥ అసదావాసమున నృరాజ్యుఖత నీకబ్బె న్గదా యింక నీ 
యసమానాంతరవక్రదృష్టి నిరతం బభ్యాసముం జేయ దు 
ర్వ్యసనాయత్తముగాక మానసము దా స్వాయత్తముం జెంది నీ 
కు సహాయం బగు నోలలాడుము సుఖాకూపారమం దెల్లెడన్‌!॥ 108 


టీకా :- అసదావాసమునక-అసత్‌=నశించుటకు యోగ్యమైన నామరూపాత్మక జగత్తు 
నందు, ఆవాసమునక=నివసించియున్నవాయడవగుటచేత, నీకు౯=నీకు, పరాబ్ముఖత =(నిన్ను 
నీవు తెలిసికొనుట యనుదాని విడిచిపెట్టి) వెలుపల చూచెడిదృష్టి, అబ్బెకగదా=కలిగెనుగదా, 
ఇంకక=ఇంకను, ఈ యసమానాంతరవ క్రదృష్టిక- ఈ =ఇప్పుడు నాచే ఉపదేశింపం 
బడిన, అసమాన =సమానరహితమైన, ఆంతరవక్ర=నిన్ను నీవు తెలిసికొనుటకు దిరిగిన, 


200 


కైవల్యనవనీతము 399 


దృష్టి=చూపు, నిరంతరంబు =ఎల్లప్పుడును, అభ్యాసముం జేయః= అలవాటుచేయంగా, 
మానసము=మన స్ప్రైనది, దుర్వుసనాయత్తముగాక=కామాది దుష్టవృత్తులతోం గూడినది 
గాక, తా౯=తాను, స్వాయత్తముంజెంది=తనయందే తానుపొంది, నీకు£=నీకు, 
సహాయంబగుక£=తోడగును, ఎల్లెడ౯=అంతటను, సుఖాకూపారమందు£-సుఖ= 
బ్రహ్మానందమనెడి, ఆకూపారమందుక=సముద్రమందు, ఓలలాడుము=ఈందు లాడుము. 
తాత్పర్యము :- చెడుటకు కారణమైన జగమందు నివసించియుండెడి నీకు బహిర్ముఖ 
దృష్టికలిగెను గదా! ఇంకమీంద నాచే నుపదేశింపంబడిన నిరుపమానమగు అంతర్ముఖమైన 
దృష్టిని ఎడతెగక వాడుక చేసెదవేని మనస్రైనది కామాది దుర్వ్యాపారములయందుం 
జేరక నీకు తోడయియుండుం గావున బ్రహ్మానందసముద్రమందు నోలలాడుమని 
తాత్పర్యము. 

పరాజ్ముఖత అనంగా చతుర్దశేంద్రియవ్యాపారములు బ్రహ్మేతరములు గావని 
తెలిసికొనక వెలుపలంజూచెడి దృష్టి అంతరవక్షదృష్టియనంగా ధారణాయోగముచేత “శ్లో! 
యద్యత్పశ్యతి చక్షుర్భ్యాం తత్తదాత్మేతి భావయేత్‌, యద్యచ్చృణోతి కర్ణాభ్యాం తత్తదాత్మేతి 
భావయేత్‌” -అను ఉపనిషద్వాక్యార్థముచొప్పున చతుర్దశేంద్రియ వ్యవహారములు 
(బ్రహ్మేతరములుగావని రూఢిగాందెలిసికొని నిశ్చలచిత్తుందై పరబ్రహ్మమును చింతనం 
జేయుచుండుట. అనంగా జాగ్రదాది సర్వావస్థలయందుం దోంచెడి సకలంబును 
పరమాత్మయేయని యెల్లప్పుడు దర్శించుట. ఇట్లు దర్శించువాండు పాము తనచే విడువ 
బడిన కుబుసముపై ప్రీతియుంచక యుండినట్లు నాది, నేను అను మమతాహంకారములు 
లేక చిత్తవిశ్రాంతికలిగి నిద్రించువాని చందమున మైమజచి బ్రహ్మానందమనెడు సాగరంబున 
నోలలాడుచుండును. స్వాయత్తముంజెంది అనగా మనస్సును అంటియుండెడి అన్ని 
కోరికలను వరుసగా వదలి పరమాత్మయందే మనస్సంతుష్టిగలవాందై యుండుటకు మనస్సే 
తార్మాణము గనుక ఆ మనస్సును అంతర్ముఖదృష్టివలన నిర్వికల్చసమాధినిష్టయందు 
నిలిపియుంచుట. అంతఃకరణము పరాబ్ముఖమైనపుడు మనస్సని, అంతర్ముఖమైనపుడు 
బుద్ధి యని పేరు. రెంటికిని ఆ పరమాత్మయే సాక్షి గనుక, “తత్త్వమసి” యను 
మహావాక్యార్థము చొప్పున మాయయందు ప్రతిబింబించి మాయోపాధికమై జగత్మారణమైన 
సచ్చిదానంద పరబ్రహ్మము నీవైతివని తెలియుట. కాంబట్టి అంతర్ముఖదృష్టిచేత 
(బహ్మమునకును, కూటస్ట్ఫునకును, ఉపాధులగు మాయను, అవిద్యను, వాని 
సంబంధములగు సకల వ్యవహారములను విడిచి కేవల చైతన్యస్వరూపమాత్రమునకు 
ఐక్యంబు దెలిసికొని యెడతెగక మననముచేయంగా తన్మయుండగును. ఆ తన్మయమైన 
ఆనందస్వరూపమే తానౌనని భావము. 


అవ :- (త్రివిధములగు సచ్చిదానందస్వరూపలక్షణములు అన్నిటియందును నిండియున్నవని 
తెలియంబబచినను వెలుపలందోంచలేదు గాన వానిని నిస్సందేహముగం దెలుపవలయునని 


404 కైవల్యనవనీతము 


శ్లో వికారాఖ్యాయమానో9_పి ప్రత్యగాత్మాన మంతరా, ననిరూప్యో9_స్వణురపి 
స్యాచ్చేచ్చిత్సమ ఆత్మవత్‌-అను స్మృత్యర్థము చొప్పున ప్రపంచమెంత వికారముగా గనం 
బడినను ఆ ప్రపంచము నేనే యనెడు ప్రత్యగాత్మకు అణుమాత్రమైనను వేజుకాదు కనుక 
అది వేటు, నీవువేజణు అను భేదబుద్ధిని జెందక సర్వము నీవే యని తెలిసికొనుమని 
భావము. 
అవ :- సచ్చిదానందలక్షణములు ఎట్టివియని శిష్యుండడిగెడి (ప్రశ్నకు ఉత్తరము చెప్పం 
బడుచున్నది. 
మ॥ నరరూపంబునం జూడంగల్లె నిను విన్నాణంబుగా మానముల్‌ 

కర మేలా గనం దత్సదాదుల కగు న్లాలత్రయాబాధ్యమై 

పరంగు న్సత్తగుం జిత్తు చిజ్ఞడముల న్భావింపం ద్వన్మేధచే 

ధరం గామానుభవ ప్రమోదముగతి న్లత్త్వజ్ఞ! యానందమౌ. 113 
టీకా :- ధరక=భూమియందు, నిను=నిన్నును, విన్నాణంబుగాక=లెస్సగా, నరరూపంబు 
నక=మనుపష్యాకృతిగాను, చూడంగల్లె౯=చూచుటకు ప్రాప్తించెను, తత్సదాదులకుజ-తత్‌=ఆ 
పరబ్రహ్మలక్షణములైన, సత్‌=సద్రూపమే, ఆదులకు౯=మొదలుగా గల చిద్రూప ఆనంద 
రూపములను మూంటికిని, కరము=మిక్కిలి, మానములు=ప్రమాణములు, ఏలాగు= 
ఎవ్విధము, అన౯=ఈ ప్రకారము శిష్యుండడుగంగా, కాలత్రయాబాధ్యమై -కాలత్రయ= 
భూతభవిష్యద్వర్తమానములగు మూండుకాలముల యందును, అబాధ్యమై =బాధలేనిదై, 
సత్తు=సద్రూపము, పరంగు౯=ఒప్పును, త్వన్మేధచే£-త్వత్‌ =నీయొక్క మేధచే£౯=తెలివిచేత, 
చిజ్ఞడములు-చిత్‌=జ్ఞానమును, జడములు =అజ్ఞానమును, భావింపక=పరిశోధింపచూచిన, 
చిత్తగుక=చిద్రూవమగును, తత్త్వజ్ఞ =తత్త్వమునుదెలిసిన శిష్యుండా, కామానుభవ 
(ప్రమోదముగతి౯-కామానుభవ =స్తీపురుష సంయోగసమయమునకలిాడి, ప్రమోదముగతి= 
=గొప్పసంతోషమువలె, ఆనందము=(సత్సద చిత్సద సమరసైక్యమగు) బ్రహ్మానందము, 
అగు౯=అగును. 
తాత్పర్యము :- పరబ్రహ్మస్వరూపముచేత కర్మచక్షుస్సులకు అగోచరమైనవాండవై నాయందు 
(ప్రేమచేత కృతార్థుని చేయవలయునని మనుష్యరూపమును ధరించి వచ్చిన నిన్ను 
చూచుటకు లభీంచెను. పరబ్రహ్మమందలి సల్లక్షణ చిల్లక్షణ ఆనందలక్షణములను మూటిని 
తెలియంజేసెడి ప్రమాణములేలాగని శిష్యుండడుగంగా, త్రికాలాబాధ్యమైనదే సద్రూపము. 
బుద్ధిచేత జ్ఞానాజ్ఞానముల పరిశోధించంగా తెలియంబడునదే చిద్రూపము._ స్రీసంభోగ 
కాలము నందు దోంచినసుఖమువలె సచ్చిత్తుల ఐకమత్యమందుంగలిగిన సంతోషమే 
బ్రహ్మానందమని తాత్పర్యము. 


201 


కైవల్యనవనీతము 401 


గాకపోవుచున్నాండు. గనుక, “స్తోప్యే భక్తా విష్ణుమనాదిం జగదాదిమ్‌”-అని హరిమీడేస్తవ- 
మందు చెప్పంబడియున్నట్లు జగమునకుముందు ఈయన మొదటి వాడును, ఈయనకు 
ముందు ఎవరునులేరనియు స్ఫురించుచున్నది. సజాతీయ, విజాతీయ, భేదశూన్యమనుట 
యందు సర్వకార్య నిర్వాహకుండుగా నీ పరబ్రహ్మమే యున్నాడని ముఖ్యాభి ప్రాయము. 
ఎల్లదేహగత ప్రాణులకు నేకమౌననుటచేత భాండములకు భేదములు గలిగి 
తండోపతండములైనను మృత్తిక యేకమైనట్లు ఆ పరబ్రహ్మమే సమస్తప్రాణుల యందును 
ఏకముగా నిండియున్నాండని భావము. 
అవ :- పై ప్రశ్నకు సమాధానమును ఈ దిగువవచ్చెడి మూండుపద్యములచేం 
జెప్పుచున్నారు. 
చ ఒక సుమమందు నొక్కటిగ నుండు రసాదులు వానిలోనం దా 

నొకండొకండే గ్రహింపంబడి యొక్కటి కొక్కటికింద్రియాళిలోం 

(బ్రకటము లైనభాతిం బరభావములై తగు సచ్చిదాదు లా 

త్మకు నవి వేజువేటుగం బ్రమాదముచేం గనం దోంచు నెంతయున్‌. 110 
టీకా :- ఒక సుమమందుక=ఒకపుష్పమందు, రసాదులు-రస=(మధురాది) రసమే, 
ఆదులు=మొదలగునవి, అనంగా, (వాసనయు, రూపము, రుచియు, మార్దవము అనుట) 
ఒక్కటి గనుండుక=అయిదుగుణములును ఒకటిగానే కూడియుండును, వానిలోన౯=ఆ 
ఐదు గుణములలోపలను, ఇంద్రియాళిలోక =జ్ఞానకర్మేంద్రియసముదాయములోపలను, 
తా£౯=తానైన, ఒకండొకందే =ఒక్కొక్కయింద్రియమే, ఒక్నటికి౯=ఒకదానికి, ఒక్నటి =ఒకటే, 
గ్రహింవంబడి=తెలిసికొనయబడి, ప్రకటములైనభాతిక=పిమ్మట (ప్రసిద్ధములైనట్లు, 
సచ్చిదాదులు=సచ్చిదానందములు మూండును, పరభావములై-పర =పరబ్రహ్మమందలి, 
భావములై=స్వభావములై, తగు౯=ఒప్పును, ఆత్మకు౯=అంతఃకరణమునకు, అవి=ఆ 
సచ్చిదానందములు, వేజువేబుగక=భిన్నభిన్నములుగాను, (ప్రమాదముచేక=చిత్త భ్రమ 
చేతను, ఎంతయు౯=మిక్కుటముగా, కన£=తెలిసికొనుటకు, తోంచుక£=కనంబడును. 
తాత్పర్యము :- ఒక పుష్పమందుందెడి రూపరసగంధాదులు అయిదును పంచేంద్రియము 
లలో ఒక్కొక్క దానినే గ్రహించును. అలాగుననే సచ్చిదానందములు స్వభావములై 
కూడియుండినను బుద్ధిభ్రమచేత వేబువేజుగాం దోంచునని తాత్పర్యము. అనంగా పువ్వు 
ఒక్కటియేయైనను దానియొక్క ఆకారమును కన్నుచేతను, రుచిని నాలుకచేతను, వాసనను 
ముక్కుచేతను, స్పర్శమును హస్తముచేతను, యిది పుష్పమను పేరును వాక్కుచేతను 
అనంగా పంచభూత సంబంధములైన జ్ఞానకర్మేంద్రియముల అన్యోన్య మేళనములుగలిగిన 
అయిదింటిచేతను తెలిసికొనినటులు పరబ్రహ్మమందలి అభిన్నములైన సచ్చిదానందములు 


402 కైవల్యనవనీతము 


మూండును అంతుకరణమందలి త్రిగుణభేదములచే వెవ్వేజుగాం దోంచంబడుచున్నవని 
భావము. మటియు వాక్కునకు, శ్రోత్రేంద్రియమునకు, త్వగింద్రియమునకు, హస్తమునకు, 
చక్షురింద్రియమునకు, పాదమునకు, జిహ్వేంద్రియమునకు, గుహ్యమునకు, నాసనకు, 
ఆసనమునకు సమ్మేళనములని గ్రహించవలయును. బుద్ధిభ్రమలనుటచేత సత్తును 
అన్ఫతములైన (బ్రహ్మోదిపిపీలికాంతము వస్తువులుగాను, చిత్తును ఆయా వస్తువుల 
నామములుగాను, నిర్మలమును అనిర్మలములైన ఆణవాది పంచమలములుగాను, 
భిన్నభిన్నములుగా ఆ సచ్చిదాదులు బుద్ధిభమచేతం దోంచునని భావము. 


మ॥ గుణభేదంబుల వృత్తి శాంతము మహాఘోరంబు మూఢం బన౬ 

గణుతింప స్రైవిధంబు లౌం దనయ! సాక్షాత్మారభావాదు లే 

క్షణమం దొక్కటిగా వెలింగిన లసత్సచ్చిత్సుఖంబు ల్మది 

నృణుతింప న్సుమదుక్తవృత్తిగతుల న్భాసిల్లు భిన్నంబులై. 111 
టీకా :- తనయ=కుమారా, వృత్తి=అంతఃకరణవృత్తి, గుణభేదంబులక-గుణ=సత్త్వరజస్తమో 
గుణములయొక్క భేదంబులక౯=వేటుపాటులచేతను, శాంతము =శాంతవృత్తియనియు, 
మహాఘోరంబు -మహత్‌ =అతిశయమైన, ఘోరంబు=ఘోరవృత్తియనియు, మూఢంబు= 
మూఢవృత్తియనియు, అన౬=అనునట్లుగాను, గణుతింప౯=ఆలోచించంగా, త్రివిధంబులు= 
మూండువిధములు, జె౯=అగును, సాక్షాత్మారభావాదులు -సాక్షాత్మార= అపరోక్షపర బ్రహ్మ 
మందలి, భావాదులు (సచ్చిదానందములనెడి) స్వభావములు, ఏక్షణమందు£౯=ఏ 
సమయమందును, ఒకటిగా౯=ఒకటిగా, వెలింగిన£౯=ప్రకాళించినను, లసత్సచ్చిత్సుఖంబు 
-లసత్‌=ఒప్పుచుండెడి, సచ్చిత్సుఖంబులు=ఆ పరబ్రహ్మమందలి సచ్చిదానందములు మూం 
డును, సుమదుక్తవృత్తిగతుల౯-సు=లెస్సగా, మత్‌=నాచేతను, ఉక్త=చెప్పంబడిన, వృత్తి= 
శాంత ఘోర మూఢ వృత్తులయొక్క గతులక=మార్గములచేతను, మదిక£= మనస్సునందు, 
ప్రణుతింపక=స్తోత్రము చేయునట్టుగాను, భిన్నంబులై =వేజువెజి, భాసిల్లు =ప్రకాశించును. 
తాత్సర్యము :- కుమారా! ప్రకృతి సంబంధములైన సత్త్వరజస్తమోగుణభేదములచేత అంతః 
కరణవృత్తులైన శాంతఘోరమూఢములనియెడి వృత్తులు మూడు విధములగును. 
పరబ్రహ్మమందు సచ్చిదానందములు మూండును ఒక్కటే స్వభావముగా ఎల్లప్పుడు 
ప్రకాశించినను పైన నాచే చెప్పంబడిన వృత్తిభేదములచేత భిన్నములై ప్రకాశించునని 
తాత్పర్యము. ప్రకృతి అనంగా త్రిగుణముల కూటమి. అది తెలుపు, ఎజుపు, నలుపు 
రంగులుగల మూండు దారములను కలిపి పేనిన త్రాడువంటిది. ఆ త్రాడు నిలువెల్ల 
మూండు విధములగు రంగులచే భేదపడి ఏ రంగుతట్టు తిరిగినపుడు ఆ రంగు ప్రకాశించి 
నట్లు ప్రకృతియు సత్త పరజస్తమోగుణభేదములచే అంతఃకరణమందు పెనవేసికొని శాంత, 


202 


కైవల్యనవనీతము 403 


ఘోర, మూఢవృత్తులతోంగూడి ఆయావృత్తులతట్టు తిరిగినప్పుడు ఆయాగుణములు 
ప్రకాశించుచున్నవి. ఆ త్రిగుణభేదములను తీసివేసిన నిర్మలమైన అంతఃకరణము 
నిలుచుచున్నది. ఆ నిలిచిన అంతఃకరణము పరబ్రహ్మమందు లీనమగుచున్నదని భావము. 
అనంగా మూలప్రకృతి పరబ్రహ్మమందు చంద్రునియందలి చంద్రికవలె అభీన్నముగ నుండి 
మలినసత్త్వస్వభావముచేత సత్త్వరజస్తమోగుణములే స్వరూపముగం గలదై సత్త్వగుణము 
నందు శాంతవృత్తియు, రజోగుణమునందు ఘోరవృత్తియు, తమోగుణము నందు 
మూఢవృత్తియుం గలిగి వృద్ధిచేయుచు పుట్టించుచు నశింపంజేయుచు నుండునని భావము. 
ఈ వృత్తిభేదములు మొదటి ప్రకరణమందుం జక్కంగ ప్రాయంబడినవి. 


మ॥ జడసాలోపలమృత్తుల న్వెలయం దత్సద్రూప మామూఢత 

న్ల్గడుం గామాదివికారఘోరమున మోదంబొప్ప దట్లొటం జొ 

ప్పడు సచ్చిత్సుఖము బల్ర్రశాంతమున నీ భావంబు వాటిల్ల నె 

ప్పుడు ఘోరం బతిమూఢముం దొలంగం దాం బొల్బు న్ఫుఖం బాత్మలోన్‌. 112 
టీకా :- ఆమూఢతజ౯=ఆ మూఢవృత్తిగల, జడ=అజ్ఞానస్వరూపములయిన, సాల =వృక్షముల 
యందును, ఉపల=జాళ్ళయందును, మృత్తుల౯=మంటి యందును, తత్‌= ఆపర[బ్రహ్మ 
మందలి, సద్రూూపము=సల్లక్షణము, వెలయుః౯=(ప్రకాశించును, కడు౯=మిక్కిలి, 
కామ=కామమే, ఆది=మొదలుగాంగల, వికార=వికారమగు, ఘోరమునక=ఘోరవృత్తి 
యందు, మోదంబు =ఆనందస్వరూపము, ఒప్పదు=(ప్రకాశింపదు, అట్లాట౯=ఆ 
(ప్రకారమవుటచేతను, చొప్పడు=వెలుంగుచుండెడి, సచ్చిత్సుఖములు =సల్లక్షణ చిల్లక్షణ 
ఆనందలక్షణములు అను మూండును, ప్రశాంతమునక=శాంతవృత్తియందు, (అగునని 
అధ్యాహారము) ఈ భావంబు=ఈ సచ్చిదానందస్వరూప స్వభావము, పాటిల్ల౯= 
ప్రకాశించినను, ఎప్పుడు=ఏ కాలమందు, ఫోరంబు=ఫోరవృత్తియును, అతి= 
మిక్కుటమయిన, మూఢముక£=మూధవృత్తియును, తొాలగన్‌£౯=విదడుచునో, తాక౯=(అప్పుడు) 
తాను, ఆత్మలో£=అంతఃకరణమందు, సుఖంబు =సచ్చిదానందస్వరూపము, పొల్బుః= 
(ప్రకాశించును. 
తాత్పర్యము వా అజ్ఞానస్వరూపములయిన మూఢవృత్తిగల వృక్షములయందును, 
భాళ్ళయందును, మంటియందును ఆ పరబ్రహ్మమందలి సద్రూపము ప్రకాశించును. 
కామాది ఘోరవృత్తియందు ఆ యానందస్వరూపము ఒప్పదు. (అనంగా సత్తుచిత్తులు 
రెండే యుండును) గనుక వెలుంగుచుండెడి సచ్చిదానందలక్షణములు మూండును 
శాంతవృత్తియందు ప్రకాశించునని భావము. ఈ సచ్చిదానందస్వరూపస్వభావము 
ప్రకాశించినను ఘోరమూఢవృత్తులు విడిచినప్పుడు ప్రత్యగాత్మస్వరూపు(డైన తాను అంతః 
కరణమందు ఆనందస్వరూపముచే ప్రకాశించునని తాత్పర్యము. 


408 కైవల్యనవనీతము 


జేసికొనుటయును. ఇంద్రియములను స్వేచ్చగా పోనియ్యక బుజుభావముగా 
నిలుపుకొనుటయును. కృభ్రచాంద్రాయణాది నిత్యనైమిత్తిక వ్రతోపవాసాదులచేత ఈశ్వరభక్తి 
కలిగియుండుటయును మొదలగునవి. కాయికపాపమనంగా-తట స్టే శ్వరుండొకండున్నాం 
డని తెలియక పైని జెప్పిన పుణ్యకార్యముల విడిచి పంచమహాపాతకములను పంచోప 
పాతకములను పంచసూనలను జేయుటయును ఎల్లప్పుడు జీవహింస సలుపుచు పరాన్నము 
భుజింపుచు, పరదారసంగమము చేయుచు, చౌర్యము, జూదము మొదలైన సకల 
దుష్మార్య్వములయందు ప్రవర్తించుటయును. కాయికమిశమమనంగా -మంచిపనులు 
గొన్నిటిని జేయువానివలె వెలుపలికి దోంయింపంజేయుచు కపటవేషములను ధరించుకొని 
సంచరించుట. వాచికపుణ్యమనంగా -విధ్యుక్తవేదశాస్తాధ్యయనములను గాయత్ర్యాది 
మంత్రజపములను జేయుచుండుట. వాచికపాపమనంగా-పైని జెప్పిన వానిని వదలి 
(శ్రుతిగర్జితములైన నీచభాషల నభ్యసించుట దుర్భాషలాడుట మొదలగునవి. వాచికమిశ్రమ 
మనంగా -అవిధ్యుక్తములుగాం జదువుట విధ్యుక్తముల విడుచుట. మానసిక పుణ్య 
మనంగా-మనస్సునందు సగుణ నిర్గుణ చింతనములం జేయుచుండుట. మానసిక 
పాపమనంగా -రాగద్వేషాది దుర్వ్చృత్తులను క్రూరచింతనలను చెడుతలంపులను 
గలిగియుండుట. మానసికమిశ్రమమనంగా-పైని జెప్పిన మానసికపుణ్యపాపముల రెంటిని 
తెలిసినవానివలె నటించుట. 


అవ :- ఆత్మ చిద్రూపమనుటకును, ఆనందస్వరూపమనుటకును అనుభవమును 
జెప్పుచున్నారు. 
ఉ|| ధ్వాంతసుషుప్తులందు శుచిధామము లేనితటి న్మహాభ్రమ 

స్వాంతుండుగాక వస్తువుల సంతమసంబు నెజుంగుచున్నవాం 

దెంతయుం జిత్స్వురూప మగు నిచ్చకుమీజిన తాను దానయె 

సంతసమంది యేమజక స్వానుభవంబున నున్నం దోషమౌ. 118 
టీకా :- ధ్వాంతసుషుప్తలందుక£-ధ్వాంత =కాజుచీంకటితో గూడిన, సుషుప్తలందుః 
=నిద్రించుసమయములందును, శుచిధామములేనితణి౯=అగ్గివెలుంగులేని వేళను, 
మహాభ్రమస్వాంతుందుగాక-మహత్‌=గొప్పయగు, భమ=మోహముతోం గూడిన, స్వాంతుం 
డు=మనస్సుగలవాండు, కాక =కానివాండై, వస్తువుల౯=ఇంటంగలిగిన వస్తువుల నన్నిటిని, 
సంతమసంబు£ =కటి కచీంకటిని, ఎజుంగుచున్నవాండు =తెలిసికొనిన పురుషుండు, 
ఎంతయు౬౯ =మిక్షిలి, చిత్స్వ్వరూపమగుక=చిద్రూపమగును, ఇచ్చకుమీతినతాను=కోరికకు 
అతిశయించిన తాను, తానయై=తానే అయి, సంతసమంది= సంతోషమును పొంది, 
ఏమజిక=దానిని విడువక, స్వానుభవంబుననున్నః-స్వానుభవంబునక=తన అనుభవ 


203 


కైవల్యనవనీతము 405 


నరరూపంబునక్‌ అనుటచేత బ్రహ్మస్వరూపముచేత నని యర్థము. “రిష్యతే క్షీయత 
ఇతి రః. రిష క్షయే ధాతుః, సనభవతీతి నరః అని వ్యుత్పత్తి. “అవినాశాత్మా” యని 
శ్రుతి గనుక నరుండనంగా నాశములేని పరబ్రహ్మమని భావము. కాలత్రయాబాధ్యమై 
యనుటవలన ఆ సద్రూపుందగు ఆత్మకు ముందుజెప్పిన తెజంగున అనాదిత్వ, నిత్యత్వ, 
ఆదేహిత్వములు కలిగియుండుటంజేసి భూతభవిష్యద్వర్తమానకాలములచేత బాధలేనిదై 
యని యర్థము. మేధయనంగా విన్నవానినన్నిటి ని మబివక యుండు బుద్ది. ధరం 
గామానుభవప్రమోదముగతి£ అనుటవల్ల లోకమందు పురుషులకు (స్రీల 
సంభోగసమయమునం గలిగెడి ఆనందముకంటె వేటౌండులేదని అనుభవసిద్ధము. గనుక 
అట్టి ఆనందమువంటిదని చెప్పంబడెను. స్త్రీపురుషుల వెవ్వేజినప్పుడు ఆనందము 
కలుగనిరీతిని సత్తుచిత్తులు వేజైనప్పుడు ఆనందము ఉదయించదనియు, వారు 
కలసినకాలమందు గలిగిన సుఖమువలె సత్తుచిత్తులుగూడిన ఆనందము కలుగుననియు 
ఉపమానముగాం జెప్పంబడినది. భూతకాలమనంగా “సృష్టేపూర్వం యః కాలో వర్తతే 
స భూతకాలఃా-అనంగా నృష్షికి ముందే కాలమున్నదో అదే భూతకాలము. 
సృష్టినిరసనమందు భవిష్యత్మాలము. సృష్టి ఉండునప్పుడు వర్తమానకాలము. ఈ 
మూండు కాలములచేత బాధ్యబాధకములులేక ప్రవర్తించునది సత్పదార్థమని యొజుంగునది. 
అవ :- ఆత్మ సచ్చిదానందమనుటకు అనుభవమును శిష్యుండడుగుచున్నాండు. 


మ॥ అసదంగాన్వితుం డైనదేహి గురువేదాంతైక్యవాక్యార్థము 

ల్వెస సచ్చిత్సుఖచిహ్నవస్తువొగి నీవే యంచు బోధించిన 

న్గసిం గోశాంగనికుంజము ల్చెజుపు నాగంబట్టు లీవైతి వీ 

రసం దచిహ్నము లెట్లు ఛాత్రునియెడ న్రాణించుం దెల్పందగుక౯. 114 
టీకా :- అస... దేహిజ-అసత్‌ =నశించుటకుందగిన, అంగ =(స్టూలసూక్ష్మకారణ) 
శరీరములతో, అన్వితుండు =కూడియుండువాండు, ఐనదేహిక=అయినట్టి చిదాభాసుని, 
గురు...ములు -గురు=ఆచార్యునియొక్క, వేదాంత =ఉపనిషత్తులయొక్క ఐక్యవాక్య=ఉపదేశ 
మహావాక్యములయొక్క, అర్థములు =తాత్పర్యములు, వెసక౯ మిక్కిలి, సచ్చి...స్తువు-సత్‌= 
త్రిపరిచ్చేదశూన్యమగు సద్రూపముయొక్కయు, సుఖ =దుఃఖరహితమగు ఆనందము 
యొక్కయు, చిహ్న=లక్షణములతోంగూడిన, వస్తువు=పరబ్రహ్మము, ఒగిక=క్రమముగా, 
నీవే యంచుక=నీవే యని, బోధించిన£౯=తెలియంబటిచినను, కసి...జములు-కసి౯= 
కోపముచేతం కోశ=పంచకోశములతోంగూడిన, అంగ =(స్టూలసూక్ష్మ కారణ) శరీరము 
లనెడు, నికుంజములు=పొదరిండ్లను, చెబుపు=నాశముచేయు, నాగంబట్టులు = 
ఏనుంగువలె, ఈవు=సమానమైననీవు, ఈర... చిహ్నములు -ఈరస౯=ఈ భూమియందు, 


406 కైవల్యనవనీతము 


తచ్చిహ్నములు-తత్‌=ఆ పరబ్రహ్మముయొక్క చిహ్నములు =లక్షణములు, ఛాత్రునియెడక౯= 
శిష్యునియందు, ఎట్లు=ఏ ప్రకారము, రాణించు౯=ప్రకాశించును, తెల్పందగు౯=తెలియం 
జేయనగును. 
తాత్పర్యము :- కోపముచే పంచకోశాన్వితమగు స్టూలసూక్ష్మకారణశరీరములనెడి 
పొదరిండ్లను నాశముంజేయునట్టి మదపుటేనుంగువంటి వాండవగు గురుస్వామీ? 
నాశకరంబగు దేహత్రయముతోంగూడియుండునట్టి చిదాభాసుని, ఆచార్యునియొక్కయు, 
ఉపనిషత్తులయొక్కయు, ఉపదేశ మహావాక్యముల తాత్పర్యములు. త్రిపరిచ్చేదశూన్యమగు 
సద్రూపముయొక్కయు, జదరహితమగు చిద్రూపముయొక్కయు, దుఃఖరహితమగు 
ఆనందముయొక్కయు, లక్షణములతోంగూడిన పరబ్రహ్మము నీవేయెతివని బోధించినను 
ఈ భూమియందు ఆ పరబ్రహ్మముయొక్క లక్షణములు శిష్యుండనైన నాయందు యే 
ప్రకారము ప్రకాశించునో తెలియంజేయవలయునని తాత్పర్యము. 
అవ :- ఆత్మ సద్రూపమనుటకు అనుభవమును జెప్పుచున్నాండు. 
చ॥ గతభవసంచితత్రివిధకర్మములక£ ద్రిపదత్రికాలయో 

గ్యతలకు నైనకాయముల నందుచుం బాయుచు నుండు దేహి సం 

తతము నతండె సత్తగు సుతా! కను మాత్మవిచారదృష్టిసం 

గతమతి స్వానుభూతిని బ్రకాశము నొందుచు నిర్వికారతన్‌. 115 
టీకా :- సుతా=కుమారా, గతభవసంచిత త్రివిధకర్మములక£-గత =జరిగిపోయిన, 
భవ =పుట్టువులయందు, సంచిత =సంపాదించి చేర్చంబడిన, త్రివిధ =(పుణ్యమిశ్రపాపము 
లనెడు) మూండువిధములైన, కర్మముల£౯ =కర్మములచేతను, త్రిపద=(స్వర్గమర్యనరకము 
లనెడు) మూండువిధములైన స్థానములయందును, త్రికాల=భూతవర్తమాన భవిష్య 
త్మాలములయొక్క, యోగ్యతలకుక=తగిననడతలకు, ఐనకాయములక౯-ఐన=తగిన, 
కాయములక=(దేవమనుష్యయాతనములనెడి త్రివిధ) శరీరములను, అందుచు౯= 
పొందుచును, పాయుచుక=విడుచుచును, సంతతమున్‌=ఎల్లప్పుడును, దేహి=అట్టి 
దేహములను పొందుచుండెడి చేతనుండు, ఉండు£=నివసించియుండును. అతండె=ఆ 
వ్యావహారికజీవుండే, సత్తగుక=సద్రూప మగును, ఆత్మవిచారదృష్టిసంగతమతిః... 
ఆత్మవిచార దృష్టిక -ఆత్మవిచార =బ్రహ్మవిచారమందలి, దృష్టిక=ఆలోచనచేతను, 
సంగత =కూడిన, మతి౯=తెలివివలనంగలిగిన, స్వానుభూతిని౯=అనుభవమందు, 
నిర్వికారతక=షడ్వికారశూన్యత్వముచేతను, ప్రకాశము నొందుచు౯=వికసమును 
పొందుచును, కనుము=నీవు చూడుము. 
తాత్పర్యము :- పుత్రుడా? ముందుజన్మములయందు ఆర్జింపంబడిన పుణ్యపాపమిశ్రము 


204 


కైవల్యనవనీతము 407 


లనెడు త్రివిధకర్మములచేతను, స్వర్గమర్యనరకములనెడు మూండు లోకములయందలి 
త్రికాలములకు తగిన నడవళ్లుగల మూండుశరీరములను పొందుచును వీడుచును ఈ 
దేహి యెల్లప్పుడు నుండును గనుక నితండే సద్రూపమగును. (బ్రహ్మవిచారమందలి 
ఆలోచనతోంగూడిన తెలివివలనం గలిగిన నీ అనుభవమందు షడ్వికారశూన్యత్వముచేత 
వికసన మొందుచు నుండెడి సద్రూపమును నీవు కనుమని తాత్సర్యము. 


షడ్వికారములనంగా గర్భములోనుండుట, పుట్టుట, పెరుగుట, ముదియుట, 
చిక్కుట, చచ్చుట, అనెడు ఆజువికారములు. అట్టి వికారములులేక (ప్రకాశించెడి సత్తే 
నీవని తెలియుము. “శ్లో॥ యతస్సర్వాణి భూతాని ప్రతిభాంతి స్థితాని చ। యతైవోపశమం 
యాంతి తస్మై సత్యాత్మనే నమః॥।”-అనంగా ఏ సత్తునుండి సమస్తప్రాణులు అయినట్టుగాను, 
వృద్ధిపొందినట్టుగాను, లయించినట్టుగాను తోంచుచున్నవో ఆ సద్రూపమునకు నమస్మార 
మని వాల్మీకులవారు బృహద్వానిష్టమందు చెప్పియున్నారు. దేహియనంగా 
దేహత్రయవిలక్షుణుందైన ఆత్మ, అట్టి ఆత్మ అవస్థాత్రయములకు సాక్షియై పుణ్యపాప 
మిశ్రకర్మంబులచేత స్పృశింపంబదనివాందై కాలత్రయాబాధ్యుండైయుంది ప్రకాశించుచున్నాం 
డు. గతభవసంచిత అనుటచేత “శ్లో! పంచీకృతమహాభూతసంభవం కర్మసంచితమ్‌, 
శరీరం సుఖదుఃఖానాం భోగాయతనముచ్యతే।[”-అనునట్లు పంచీకృత భూతకార్యమై 
పూర్వజన్మములయందు ప్రారబ్ధకర్మములచేత సంభవించిన సుఖదుఃఖముల కర్షములైన 
శరీరములను పొందును. త్రివిధకర్మములక, అనంగా “త్రివిధైరేవ కరణైః పుణ్యం పాపం 
చ మిగ్రకమ్‌। క్రియతే న మయా కర్మేత్యేవం బుద్ధిర్వ్యిముచ్యతే।1” -యను శ్లోకార్థము 
చొప్పున మూండువిధములయిన కాయిక వాచిక మానసికములనెడి కరణములచేతం 
జేయంబడిన కార్యములు పుణ్యకర్మములని, పాపకర్మములని, మిశ్రకర్మములని మూం 
డువిధములు. ఈ మూండువిధములగు కర్మములచేత దేవ యాతన మనుష్యశరీరములు 
సంప్రాప్తమగును. కాంబట్టి కర్మఫలముల తారతమ్యములను విచారణచేసినంతట ఈ 
త్రివిధకర్మములును తాదాత్యసంబంధముల త్రివిధకరణములే చేయుచున్నవని తెలియును. 
అప్పుడు ఏ నిర్వికారమైన సాక్షిస్వరూపము శేషింపుచున్నదో అదియే సద్రూపము. ఆ 
స(ద్రూవమే ప్రత్యగాత్మస్వరూపుండవైన నీవని నిశ్చయించుకొనుమని భావము. 
కాయికపుణ్యము, కాయికపాపము, కాయికమిశ్రమము, వాచికపుణ్యము, వాచికపాపము, 
వాచికమిశ్రమము, మానసికపుణ్యము, మానసికపాపము, మానసికమిశ్రమము అని ఆ 
త్రివిధకరణములయందు తొమ్మిది తెజింగులు కలవని ఎజుంగునది. 

కాయికపుణ్యమనంగా-దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, పండితులను, 
పూజించుటయును. మృత్తిక, జలము మొదలగువానిచేత బాహ్యశాచములం 


412 


ర్వ్యాపారంబున డిందె బొంది సుత! దేహంబానె తద్దేహి యా 

కోపం బింతకు దేహమందె చుమి తత్మూటస్సుని న్హైందునే. 119 
టీకా :- సుత!=కుమారా, లోకుల్‌=జనులు, కోపాగ్నిక=కోపమనెడి నిప్పుచేతను, తము౯= 
తమ్మును, చంపుకొందుమని=నాశనము చేసికొందుమని, చత్తురు=గిట్టుదురు, ఈ దేహి= 
ఈ జీవుడు, తత్తాపజ్వాల౯-తత్‌=ఆ, తాప=కోపమువలనం గలిగిన సంతాపమనెడి 
అగ్నియొక్క మంటచేతను, మృతంబు=చావును, ఒందెనన౯=పొందెననంగాను, 
తాత్సర్యంబు గాదు=అది అర్థము గాదు, ఆత్మ=అంతఃకరణముయొక్క, దుర్వ్యాపారంబున౬ 
=దుష్టవృత్తిచేత, బొంది=శరీరము, డిందె౯=చచ్చెను, తద్దేహి=ఆ దేహమందుండిన 
జీవుండు, దేహంబౌనె=శరీరమౌనా, ఆ కోపంబు=ఆ ప్రసిద్ధమైన, కోపంబు=క్రోధము, 
ఇంతకు౯=ఇంతకును, దేహమందేసుమీ =శదీరమందేగదా, తత్మూటస్టునిక-తత్‌=ఆ 
దేహమందువ్యాపించిన, కూటస్టుని౯=బ్రహ్మాభిన్న ప్రత్యగాత్ముని, చెందునే=పొందునా! 
తాత్పర్యము :- కుమారా! కోపమనెడి నిప్పుచేతను, తమ్మును తామే చంపుకొందుమని 
లోకులు చచ్చెదరు. ఆ కోపమనెడి అగ్నిజ్వాలచేత జీవుండు చచ్చెననునది అర్థము 
కాదు. మానస దుర్వ్యాపారముచేత శరీరము చచ్చెను గాని ఆ దేహమందుండిన ప్రత్యగాత్మ 
చచ్చెనా? ఆ కోపము దేహమందే కలిగెను గాని దేహియందు కలుగలేదు అని తాత్సర్యము. 

“తమేవభాంతమనుభాతి సర్వం, తస్య భాసా సర్వమిదం విభాతి”-అను శ్రుత్యర్థము 
చొప్పున దేహి తనంతటతానే ప్రకాశింపుచు తనయందు ఆరోపింపంబడిన సర్వజగత్తును 
తానే తోంపింపంజేయుచున్నాండని తాత్పర్యము. గనుక మూఢవృత్తిచే నుత్పన్నమైన 
కోపగుణము దేహమందే పుట్టినందున “దహ్యత ఇతి దేహః” అనునట్లు దేహము దహింపం 
బడునది గావున నది నశించునేగాని దేహమునకు విలక్షుణుండైన దేహి యెక్కాలమందును 
నశింపక “నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం ఆకాశవత్సర్వగతశ్చ నిత్యః నిత్యో నిత్యానాం 
చేతనశ్చేతనానాం”-అను మొదలయిన శ్రుత్యర్థముల ప్రకారము సర్వవ్యాపిగాను, 
నిత్యుండుగాను, సర్వస్వరూపుండుగాను ప్రకాశించుచున్నాండని భావము. 
అవ :- ఆత్మచిత్వరూప మనుటకును ఆనందస్వరూపమనుటకును అనుభవమును 
చెప్పుచున్నారు. 
మ అసుతుల్యార్థము కంటె మేలు సుతుండౌ నా రీతినొండొంటికం 

టె సుతా! కాయము ప్రాణ మక్షచయము న్లెందంబు ధీ జీవమున్‌ 

వెస ముఖ్యాత్మ ఘనంబులై వెలయు నుర్వి న్వీనిలో మిథ్య పెం 

పెసంగ న్లౌాణము ముఖ్యమెక్కుడులు సర్వేశుండు తన్ముఖ్యమౌన్‌. 120 
టీకా :- ఉర్విక=భూమియందు, సుతా=కుమారా, అసుతుల్యార్థముకంటెక-అసు = 


409 


మందు, ఉన్నక=తానుండినను, తోషమౌ£౯=ఆనందమగును. 


తాత్పర్యము :- కటికచీంకటిలో నిద్రించుకాలమందును, దీపములేని కాలమందును 
గొప్పభమనుపొందక యింటంగలిగినవస్తువులను చీంకటిని ఈ రెంటిని తెలిసికొనిన 
పురుషుండు చిద్రూపుండగును. కోరికకు అతిశయించిన తాను తానై సంతోషమునుపొంది 
దానిని విడువక తన యనుభవమందు తానుండిన సంతోషమే ఆనందమగునని తాత్పర్యము. 

చిత్స్వ్వరూపమనంగా-చిత్తునకు వస్త్వంతరములేని చిన్మాత్రస్వరూపము. అనంగా 
జ్ఞానస్వరూపము. ఒక మనుష్యుండు గాధాంధకారములో నిద్రించుతజి మజియొకండు 
వచ్చి నిదురలేపి వానివద్ద నిచ్చియుండిన యొక వస్తువును అడిగితే యా చీంకటిలోని 
వాండు భ్రమంజెందక యా వస్తువును పెట్టినచోటికిపోయి గురుతుగా నా వస్తువును 
తెలిసికొని తెచ్చియిచ్చినట్లు చీంకటిని వస్తువును తెలిసికొనినవాందే చిద్రూపుండు. అనం 
గా జగద్వ్యాపారములయందుం టబ్రవేశించిన పురుషుండు వానియందు భమపడక 
బ్రహ్మజ్ఞాననిష్టయందు బుద్ధిని స్థిరపజచువాందని భావము. ఆ చిద్రూపుండే సద్రూపుం 
దనియు, ఆ సద్రూపుండే ఆత్మయనియు, ఆ యాత్మయే తాననియు ఎజుంగవలయును. 

తోషమౌః అనంగా ప్రమోదము కలుగునని భావము. ప్రమోదమనంగా తనకు 
లభించిన బ్రహ్మజ్ఞానమును అనుభవమునకుం దెచ్చుకొనిన పిదప కలిగిన సంతోషము 
ఇదియే ఆనందము. ఇట్లనుటచేత ప్రత్యగాత్మ స్వరూపుండైన తానే ఆ పరమాత్మయని 
ఎజింగి దేశకాలవస్తువులచేతను అపరిచ్చిన్నుండుగాక నిర్వికారుండై సత్తునకు ఉపాధి 
తప్ప సదంతరము లేదు. గాన రజ్జుసర్పములవలె వివర్తముచేత సర్పబ్రమతొలంగి రజ్జు 
నిలిచినట్లు సత్తే చిత్తై ఆ సత్తు చిత్తుల ఐకమత్యమే ఆనందమగును. అవి తెలిసినవాండే 
బ్రహ్మానందమును బొందినవాండని భావము. “ఆనందో బ్రహ్మేతి” అను శ్రుత్యర్థప్రకారము 
అట్టి ఆనందమే బ్రహ్మమని తెలియవలయును. x] స్ఫురంతి శీకరాయస్మాదానంద- 
స్యాంబరే వనౌ, సర్వేషాం జీవనం తస్మై బ్రహ్మానందాత్మనే నమః జ్ఞాతా జ్ఞానం తథా 
జేయం ద్రష్టా దర్శన దృశ్యభూః, కర్తా హేతుః క్రియా యస్మా త్తస్మై జ్ఞప్యాత్మనే నమః॥” 
-అనంగా జ్ఞాతృజ్ఞానజ్జేయములు ద్రష్ట్రదర్శనద్భశ్యములు కర్తృ హేతుక్రియలు ఇవి యన్నియు 
చిత్తువలన నయినందున కార్యకారణము లభిన్నములగుచున్నవి. గనుక చిద్రూపమేయని 
భావము. ఏ ఆనందసముద్రమువలన ఉదకకణములు కాన్ని ఊర్థ్వముఖముగా ఆకాశము 
మీందికి కొన్ని అధోముఖముగా భూమిమీందికి మటికొన్ని పార్వములయందును 
పడుచున్నవో అవే దేవమనుప్యక్రిమికీటకాది సమస్తప్రాణులుగా నగుచున్నవి. గాన 
నన్నిటికిని ఆ యానందమే ఆధారమని భావము. 


410 కైవల్యనవనీతము 


అవ :- సుఖసాధనములయందు ప్రియముండినట్లు ఆత్మయందు ప్రియముండినను అది 
ఆనందమునకు సాధనముకాదా అనినను ఆ ప్రకారమగుటకు అనుభవము చెప్పుచున్నారు. 


ఉ॥ హేతువు లంద నందజకు నిష్టము లన్నరసాదు లాత్ముండా 

రీతిం బ్రమోదహేతు వన రిత్త త్వదుక్తి కుమార! కాన ని 

ర్రేతుకమైన యాత్మ కొక హేతువు గల్లునె త్వత్సుఖంబు నీ 

కేతటీ భిన్నమౌ వెనుక నెవ్వండు వేజొకం డుండు దానికి౬॥ 117 
టీకా :- కుమారా=శిష్యుండా, అందజకుజ£=ఎల్లవారికిని, అంద౯=పొందుటకు, అన్న 
రసాదులు -అన్న=అన్నమును, రస=రసమును, ఆదులు =ఇవి మొదలుగాంగల, ఇష్టములు= 
ఇష్టములైన భోజనద్రవ్యాదులు, హేతువులు =ఆనందమునకు కారణములు, ఆత్ముం 
డు=పరమాత్మ, ఆ రీతి౯=ఆ ప్రకారముగాను, ప్రమోదహేతువు-ప్రమోద= బ్రహ్మానందము 
నకు, హేతువు =కారణము, అన౬౯=ఇట్లని శిష్యుండడుగంగాను, త్వదుక్తి=నీవు చెప్పెడిమాట, 
రిత్త=వ్యర్థము, కానక=కాంబట్టి, నిర్హేతుకమైన యాత్మకుక=ఒక హేతువులేని పరమాత్మకు, 
ఒక హేతువుగల్లునె=-ఏయొక్క కారణమైననుండునా, (అనంగా లేదనుట) త్వత్సుఖంబు-త్వత్‌ 
=నీయొక్క సుఖంబు =ఆనందము, నీకుక=ప్రత్యగాత్మస్వరూపుండవైన నీకు, ఏతటి౯=ఏ 
కాలమందు, భీన్నమౌః=నిన్ను విడిచివేజినదగును. వెనుకక=పిమ్మటను, వేటొకండు= 
ఇతరుందైన మతీయొకండు, దానికిఃణ=ఆ యానందమునకు, ఎవ్వండు =ఎవండు, 
ఉండు౯=ఉండును, (అనగా లేదనుట) 
తాత్పర్యము :- శిష్యుండా! ఎల్లవారికిని ఇహలోకసుఖమును పొందుటకు అన్నరసాదులు 
మొదలగునవి కారణములుగదా!. ఆ రీతినే (బ్రహ్మానందమునకు కారణముండునన అది 
అసత్యము. హేతువులేని ఆనందరూపమైన పరబ్రహ్మవస్తువునకు మతియొక కారణ 
ముండునా? (లేదనుట) ప్రత్యగాత్ముండవైన నీకు నీ సంతోషము వేజేయైనదగునా? కాదు. 
పిమ్మట నీ సుఖమునకు నెవండున్నాండు? నీవేయని తాత్పర్యము. అనంగా “శ్లో॥ ప్రత్యగాత్మ 
స్వరూపేణ దృశ్యరూపేణచ స్వయమ్‌! వ్యాష్యవ్యాపకనిర్దేశ్యో హ్యానిర్దేశ్యో వికల్పితః॥” -అనెడు 
భాగవతశ్లోకార్థము చొప్పున ప్రత్యగాత్ముండవైన నీవును నీచే చూడంబడు దృశ్యప్రపంచమును 
రెండును ప్రత్యగాత్ముండవైన నీవేగాని వేజుగాదని దృఢముగా తెలిసికొంటివేని ఆ 
యానందస్వరూపము నీవేయని భావము. 


అవ :- ఆత్మ ఆనందస్వరూపమైనను పరోక్షముగా అనుభవించెడి ఆనందము అది కాదని 
చెప్పుటకు అనుభవమును చెప్పుచున్నారు. 
మ॥ విషయానందము తోంచితోంచి చను నువ్విళ్లూర స్వల్పంబునై 
మిషచే దాని గ్రహింప మానం దగు నాత్మీయంబు గా దట్టులీ 


206 


కైవల్యనవనీతము 411 


సుషమాత్మీయము మానం బూన నెవ రీ క్షోణి న్సమర్థు ల్ఫుతా! 

విషయానందము మాని కాంచు మెద నా విజ్ఞానసమ్మోదమున్‌. 118 
టీకా :- సుతా=కుమారా, విషయానందము =ఇంద్రియేచ్చలవలనం గలిగిన సంతోషము, 
ఉవ్విళ్ళూర£ =ఆయాకాలములకు ఒప్పినదౌనట్టుగాను, మిషచే£౯=నెపముచేతను, 
స్వల్పంబునై =కొంచమై, తోంచితోంచి =వచ్చివచ్చి, చను£=పోవును, దాని౯=ఆ 
విషయానందమును, గ్రహింపజ=తీసికొనుటకు, మానజ=విడుచుటకును, తగు౯=ఒప్పును, 
ఆత్మీయంబు =బ్రహ్మానందమైనది, అట్టులు =ఆ ప్రకారము, కాదు=కాదు, ఈ 
సుషమాత్మీయము-ఈ=ఇట్టి, సుషమా=శోభాయుక్తమైన, ఆల్మీయము =ప్రత్యగాత్మాభిన్న 
బ్రహ్మానందము, మానక=విడుచుటకును, పూన£=గ్రహించుటకును, ఈ క్షోణి౯=ఈ 
భూమియందు, సమర్ధులు =శక్తిమంతులు, ఎవరు=ఎవరున్నారు, ఎద౯=మనస్సునందు, 
విషయానందముమాని-విషయానందము=విషయానందమును, మాని=విడిచి, ఆ విజ్ఞాన 
సమ్మోదము౯-ఆ=అట్టి, విజ్ఞాన =బహ్మజ్ఞానమువలన కలిగిన, సమ్మోదముః= 
ఆనందమును, కాంచుము=చూడుము. 
తాత్పర్యము :- కుమారా! జ్ఞానకర్మేంద్రియములవలన కలిగిన సంతోషము (వ్యాజముగా) 
ఆయాకాలములయందు వచ్చుచుం బోవుచు నుండును. ఆ విషయానందమును 
(గహించుటకును విడుచుటకును తగును. బ్రహ్మానందమైనది ఆ ప్రకారము కాదు. ఈ 
శోభాయుక్తమైన బ్రహ్మానందము లోకమందు విడుచుటకును గ్రహించుటకును ఎవరు 
సమర్భులున్నారు. మనస్సునందు ఈ విషయానందమును విడిచి బ్రహ్మజ్ఞానస్వరూపమైన 
ఆనందమును చూడుమని తాత్సర్యము. 

“సుఖస్యానంతరం దుఃఖం దుఃఖస్యానంతరం సుఖమ్‌, చక్రవత్‌ పరివర్తంతే 
దుఃఖాని చ సుఖాని చొ-అనునట్లు సుఖదుఃఖములు ఒకదాని వెంబడి నొకటి చక్రమువలె 
తిరుగుచుండును. కాంబట్టి వానియందు బుద్ధిని ఊననియ్యక ప్రపంచవిషయమైన అనాత్మ 
భావమును వదలి లోకవ్యవహారవికారశూన్యుండవై సముద్రమందుండు నీటిబుగ్గలను 
తత్మారణంబగు జలంబునుగాం జూచినట్లు కార్యంబులగు ప్రపంచవిషయములను 
తత్మారణంబగు పరబ్రహ్మమేయని తెలిసి బ్రహ్మానందమును జెందుమని భావము. 


అవ :- ఆత్మ ఆనందస్వరూపమే. దానియందు అసూయ యున్నదనినను అట్లు లేదనుటకు 
అనుభవమును చెప్పుచున్నారు. 
శా॥ కోపాగ్నిం దము జంపుకొందు మని లోకుల్‌ చత్తు రీ దేహి త 
త్తాపజ్వాల మృతంబు నొందెననం దాత్సర్యంబు గా దాత్మ దు 


416 కైవల్యనవనీతము 


హేయంబులన్నాసి అనుటచే 'కామాదిదుర్వృత్తులను విడిచి యని యర్థము. 
సమ్మతుండైన యనంగా సమస్తప్రాణులయందును సమభావనగలవాండని భావము. 
అట్టివాండు నిత్యానందుందై ఐహికాముష్మికసుఖములందిచ్చ లేనివాండై ధనవంతులను, 
బీదలను సమముగా నాలోకించుచు సర్వకాలములయందును తానైన బ్రహ్మాభిన్న 
ప్రత్యగ్వస్తువును తానేయని చూచుచు ఖేదమోదములు లేనివాండై “శ్లో; మనసా వచసా 
దృష్ట్యా గృహ్యతే౭_న్యైరపీంద్రియైః। అహమేవన మత్తోన్యదితి బుధ్యథ్వమంజసా[[”-అను 
శ్లోకార్థము చొప్పున మనస్సుచేతను, వాక్కుచేతను, చూపుచేతను, చతుర్దశేంద్రియ 
వ్యాపారములచేతను తలంచినది, పలికినది, చూచినది లోనుగాంగలవన్నియు పరబ్రహ్మమే 
యనియు ఆ పరబ్రహ్మము తానేయనియు దర్శించునని స్ఫురించుచున్నది. “ద్రష్ట్రదర్శన 
దృశ్యానాం విరామో యత్ర వా భవేత్‌, దృష్టిస్తతైవ కర్తవ్యం న నాసాగ్రావలోకనం”-అనం 
గా ద్రష్టా చూచువాండు.. దర్శన-చూపు. దృశ్య-చూడంబడినరూపము. విరామో 
యత్ర వా భవేత్‌. ఎచటం బైని జెప్పంబడిన చూచువాండును, చూపును, చూడంబడిన 
స్వరూపములయింపు చున్నదో ఆ పర(బ్రహ్మమందే “దృష్టిస్తతైవ కర్తవ్యం” దృష్టిని 
నిలుపవలయును. (అట్లుగాక) “న నాసాగ్రావలోకనం” భ్రూమధ్యమందు దృష్టిని 
నిలుపరాదని భావము. ఇట్లనుటచేత సమభావనగలవాండు తానైన తనయందే దృష్టిని 
నిలుపవలెననుట. అట్టి భేదస్థితితోడం బ్రకాళించెడి (బ్రహ్మవేత్త కామక్రోధాది దుర్వాసనలు 
వీడి స్నేహవిరోధములు లేక అందజయెడల సమభావనతో ప్రవర్తించునని యెజుంగం 
దగ్గది. మైత్రియును, పగయును, ఉదాసీనతయును, ఆత్మసుఖమునకు వేజుపడుటచేత 
వీటిని విడిచిన ఆనందమే ఆత్మ స్వరూపమనుట. అట్టి ఆనందస్వరూపమును తెలిసికొనిన 
తత్‌ క్షణము సకల పాపములును సందేహములును నశింపంబడిన తానే బ్రహ్మమగునని 
భావము. అష్టవిధానందముల యందును ఆత్మానందము ఒక్కటియని గ్రహింపవలయును. 


అవ :- ఆత్మ నిరతిశయానందమనునది అనుభవమయ్యెడికొజికు అతిశయమైన 
ఆనందమును చెప్పంబూనిన, ఆనందము ఎన్ని విధములని అడిగిన ప్రశ్నకుత్తరమును 
జెప్పుచున్నారు. 
మ॥ అనఘా! యెట్లనం ద్రిప్రకారముల బ్రహ్మానందమౌ దాని ము£ 

తనయా యష్టవిధాఖ్య లందురవి తత్రైవిధ్యమందైక్యమౌ 

ననంగా బ్రహ్మసువాసనావిషయమోదాభిఖ్య లీమూండు గా 

వున నా సర్వముదంబులం గనుము సీ యుల్లంబునం దెల్సెదః. 128 
టీకా :- అనఘా=నిష్మల్శ్మషుండవైన నాయాచార్యుండా, ఎట్లనక=(ఆనందవిభాగములు) 
ఏ ప్రకారములని అడిగితివేని, (బ్రహ్మానందము=బ్రహ్మానందము అనునది, త్రిప్రకారములక£= 


207 


కైవల్యనవనీతము 413 


ప్రాణముతోడను, తుల్య=సమానమైన, అర్థముకంటెః= ధనముకన్న్క సుతుండు=కుమారుం 
డు, మేలు =అతిశయుండగును, ఆ రీతిః=ఆ ప్రకారముగానే, ఒండొంటికంటె౯= ఒకదాని 
కంటె నొకటి, కాయము=శరీరము, ప్రాణము=దానికంటె ప్రాణమును, అక్షదయము౯=ఆ 
ప్రాణవాయువుకంటెను, అక్ష=జ్ఞానకర్మేం ద్రియములయొక్క, చయము= సముదాయమును 
(ఆ సమూహముకంటెను) డెందంబు=మనస్సు, (ఆ మనస్సుకంటెను) ధీ=బుద్ధియు, 
జీవముక=(దానికంటెను) జీవమును, వెసక= మిక్కుటముగా, ముఖ్యాత్మ= (ముఖ్యమైన) 
ప్రత్యగాత్మయు, ఘనంబులై= అతిశయములై, వెలయు౯=(ప్రకాశించును, వీనిలో౯=ఈ 
చెప్పంబడిన ఒకదానికంటె నొకటొకటి చొప్పున గొప్పలైన వీనియందు, మిథ్య= 
మిథ్యాత్మయు, పెం పెసంగ౬ =అతిశయించునట్లుగాను, గౌణము =గౌణాత్మయు, ముఖ్యము = 
ముఖ్యాత్మము, ఎక్కుడులు=ఘనములు, సర్వేశుండు=పర బ్రహ్మము, తన్ముఖ్యమౌః౯-తత్‌=ఆ 
ముగ్గురకంటె, ముఖ్యమౌః= అతిశయమగును. 

తాత్పర్యము :- పుడమియందు ప్రాణముతో తుల్యమైనది ద్రవ్యము, ద్రవ్యముకంటె 
మెలైనవాండు కుమారుండు, కుమారునికంటె ఘనమైనది దేహము. దానికంటె ప్రియమైనది 
ప్రాణము, దానికంటె ప్రియమైనది యింద్రియసమూహము, దానికంటె ముఖ్యమైనది 
మనస్సు. దానికంటె ప్రియమైనది బుద్ది. దానికంటె ప్రియమైనది జీవము, దానికంటె 
ముఖ్యమైనది ప్రత్యగాత్మ. దానికంటె ప్రియమైనది పరబ్రహ్మము, ఇన్నింటిలో మిథ్యాత్మయు, 
గౌణాత్మయు, ముఖ్యాత్మయు నతిశయములు. ఈ మూంటికంటెను పరబ్రహ్మము 
సర్వోత్మృష్టమని తాత్సర్యము. 

“శ్లో విత్తాత్సుత్రః ప్రియఃపుత్రాత్స్వశరీరం తథా ప్రియం, ప్రియాః శరీరాత్‌ స్వప్రాణాః 
ప్రాణాదాత్మా పరప్రియవొ, “శ్రు॥ ఇంద్రియేభ్యః పరాహ్యార్థా అర్ధేభ్యశ్చ పరం మనః, మనసస్తు 
పరాబుద్ధి ర్చుద్ధేరాత్మా మహా£పరః. మహతః పరమవ్యక్తమవ్యక్తాత్పురుషః పరః, పురుషాన్న 
పరం కించి త్సా కాష్టా సా పరా గతిఖకి-అను స్మృతి (శ్రుత్యర్థము రీతిని లోకములో 
ప్రాణసమానమైనది అర్థము. వానికంటె ప్రియమైనవాండు పుత్రుండు. వానికంటె 
ప్రియమైనది మనస్సు. వానికంటె ప్రియమైనది బుద్ధి. బుద్ధికంటె మేలైనది ఆత్మ. 
వానికంటె శ్రేష్టమైనది అవ్యక్తము. అవ్యక్తముకంటె ఎక్కువైనవాండు పురుషుండు. ఆ 
పురుషునికంటె గొప్పయైనది కొంచెమైనను ఏదియు లేదని స్ఫురించుచున్నది. 


ఆత్మయే అన్నిటికంటె ప్రియమనుటకు దృష్టాంతము. లోకములో కుమారుండైన 
వాండు ఏదైన నొక నేరమును చేసినట్లు రాజ్యాంగము వారికి రుజువైనయెడల ఆ నేరస్సుని 
ఖైదులోనుంచి కఠినశిక్షకు పాత్రునిగాంజేయ యత్నించిరేని వాని తల్లిదండ్రు లది చూచి 
సహింపక వారికింగల ద్రవ్యమంతయును రాజ్యాంగముతోం జేరిన వారికి లంచములిచ్చి 


414 కైవల్యనవనీతము 


పడరాని పాట్లుపడి కుమారుని విడిపించుచున్నారు. దీనిచే ధనముకంటె తనయుండు 
తద్దయు ప్రియుండని స్పష్టమగుచున్నది. ఒకవేళ ఆ నేరస్థుని లంచములు పుచ్చుకొని 
విడువక వానికి విధించిన దండనకు వానితండ్రి లోబడిన వదులుదుమనిరేని అందు 
కాతండు ఒదంబదక అధికారస్థులతోం దనకును, ఆ చిన్నవానికిని నేవిధమైన సంబంధము 
లేదని వాదించి తాను తప్పించుకొనుటకు యత్నించును. గనుక సుతునికంటె నెక్కువైనది 
దేహమగుచున్నది. ఇదిగాక చెడ్డతప్పితమును గావించిన యొక మనుష్యుని నగరివారు 
శిక్షించునప్పుడు ఆ నేరస్థుని నేత్రములను తీసివేయమని ఆజ్ఞాపించినయెడల వాండు 
శరీరదండనకు ఒప్పుకొని ఇంద్రియములకు లోపము కల్గునని పరితపించుచున్నాండు. 
గనుక దేహము కంటె ఇంద్రియములు గొప్పవగుచున్నవి. ఒకవేళ అంతటితో వదలక 
శిరచ్చేదము చేయునట్లు విధించిరేని ప్రాణమును గూర్చి దుఃఖించుచున్నాండు. కాంబట్టి 
ఇంద్రియములకంటె ప్రాణములు ప్రియమైనవి అగుచున్నవి. అట్లు విధిలేక ప్రాణముల 
విడువవలసినప్పుడు తనకు పరమందు సుఖము గలుగ నపేక్షించును. గాన ప్రాణముల 
కంటె ఆత్మ ప్రియుండగుచున్నాండు. ఇవ్విధముగ విచారించిన ద్రవ్య పుత్ర, 
శరీరేంద్రియాదులెల్ల దుఃఖహేతువులని స్పష్టమగుచున్నవి. _కాంబట్టి వానియందె 
వ్విధమయిన అభిమానమును బెట్టక త్రికాలాబాధ్యమైన ఆత్మయే తానని భావించి 
తనయందుం దాను తప్పక యుండవలయునని భావము. 
అవ :- ఆత్మానందమే ముఖ్యమనినను పుత్రుండు మొదలైనవి ఆత్మయనియు, అవే 
ముఖ్యమనియు చెప్పిన దే మనిన దానికి ఉత్తరము చెప్పుచున్నారు. 
మ॥ తనకాలావధి సర్వకర్త సుతుండాతం డుర్వి గౌణాత్ముందౌం 

దనుం గాలాంతము దాంకం దాల్బుం దనువత్యంతంబు మిథ్యాత్మ యౌం 

దనకంతంబున సద్గతు ల్లలుగ దా ధ్యానింపం గర్తాత్మయాౌం 

ఘనుండాౌ వీనికిం గర్త వీనికగు ముఖ్యం బాత్మతోషంబగున్‌, 121 
టీకా :- ఉర్వి౯=పుడమియందు, తన =తనయొక్క కాల =జీవించుకాలముయొక్క అవధిక£౯= 
అంతమందు, (అనంగా) మరణకాలమందు, సుతుండు=కుమారుండు, సర్వకర్త-సర్వ= 
తనయొక్క సర్వవస్తువులకు, కర్త=అధికారి, అతండు=ఆ కొడుకు, గౌణాత్ముండౌొను=తన 
గంణమువలన కలిగినవాండాను, తనుంగాలాంత ముదాంకక౬£ -తను£౯=తన్నును, 
కాలాంతముదాంకను =ఉజ్జీవించియుండెడి అంత్యమువటికు, తాల్చుక =మోసికొని 
యుండునలట్టి, తనువు =శరీరము, అత్యంతంబు =మిక్కుటముగా, మిథ్యాత్మమిథ్యయను 
పేరుగలది, జె౯=అగును, తనకంతంబునక-తనకుక=తానైన జీవునకు, అంతంబునః= 
తుదముట్టెిదికాలమందు, సద్గతుల్లలుగ£=మంచిగతులు గలుగుటకు, తా౯=తాను, 


208 


కైవల్యనవనీతము 415 


ధ్యానింపక=చింతించుటకు, కర్తాత్మయౌ£౯=చేయందగిన స్వరూపుండగును, వీనికిక=ఈ 
మూంటికిని, కర్త=కర్తయెన జీవాత్మ, ఘనుందౌ£=గొప్పవాండగును, వీనికి£=ఈ జీవునకు, 
ఆత్మతోషంబు= బ్రహ్మానందము, ముఖ్యంబు=శ్రేష్టమయినది, అగు౯=బెను. 

తాత్పర్యము :- పుడమియందు తాను జీవించుకాలముయొక్క అంతమందు సర్వమునకు 
కర్త సుతుండౌను. వాండెగౌణాత్మ తాను మృతినొందెడు వణకును తన్ను మోసికొని 
యుండెడి దేహము మిథ్యాత్మయవును. తనయొక్క చావునందు మంచిగతులు గలుగుటకుం 
గాను చింతించునట్టి జీవుండు కర్తాత్మయౌను. ఈ మూండాత్మలకుం గర్తాత్మయే ముఖ్యుం 
డగును. వీనికి తన్నుందానుగాం దెలిసికొనిన బ్రహ్మానందము ముఖ్యమని తాత్పర్యము. 


పుత్రుండు మొదలైన మూండును ముఖ్యాత్మలు. తక్కినవి ఒక్కొక్క సమయమందు 
ఒక్కొక్క కారణమునుబట్టి అయినందున పూర్వపక్షములగుచున్నవి. ఆత్మయే 
ముఖ్యమయినందున పంచకోశములను త్రోసినను త్రోయంబడకయుండు ఆత్మానందమే 
శ్రేష్టమగునని భావము. 
అవ :- పైనంజెప్పిన మూంటిని విడిచిన ఆనందమే ఆత్మస్వరూపమౌననుట. 


మ॥ హితమౌ వ్యాఘ్రము మైత్రి సల్పం గడు ౦దా నిష్టుండుగాకున్న స 
త్సుతుందైన నృగవాండు గాండె జగతి న్పొంపొందు ఘాసాదు లే 
హితవైరంబులులేక యుండునటుల న్లేయంబుల నాసి స 
మృతుండై జ్ఞాని వెలుంగు నీవనియు సన్మానింపు మాత్మ న్దగన్‌. 122 

టీకా :- వ్యాఘ్రము=పలి, మైత్రిసల్పక=స్నేహముచేయంగానే, కడు౯=మిక్కిలి, హితమౌః= 
మంచిదౌను, తాక=తాను, ఇష్టుండుగాకున్నక =ఇష్టముగానివాండై యుండినేని, సత్సుతుం 
దైనక౯=మంచికొడుకైనను, పగవాండు=విరోధియెనవాండు, కాండె=కాండా, (అవుననుట) 
జగతి౯=భూమియందు, సొంపొందుఘాసాదులు-సొంపొందు=ఒప్పుచుండెడి, ఘాసాదులు 
=తృణము మొదలైనవి, ఏహితవైరంబులులేక =ఎవ్విధములైన మిత్రత్వ, శత్రుత్వములులేక, 
ఉందు£౯=ఉందడును, అటుల౯=ఆ ప్రకారముగానే, హేయంబులన్నాసి =హీనవృత్తుల 
నన్నిటి నివిడిచి, సమ్మతుందై =అందజకు సమభావముగలవాండై, జ్ఞాని=బ్రహ్మవేత్త, 
వెలుంగు౯=(ప్రకాశించును, ఈవు=నీవు, అవియు౬౯ =పైనంజెప్పిన హితవైరములను, 
ఆత్మక£ =అంతఃకరణమందు, తగ౬౯=లెస్సగాను, సన్మానింపుము=బాగుగా యోజింపుము. 
తాత్పర్యము :- పులితో మైత్రి చేసిన యెడలం దనతొడలమీందం గూర్చుండును. 
మంచికొడుకైనను వానితో విరోధించినయెడల చంపును. పగచెలుములులేని తృణము 
మొదలైన సస్యవృక్షాదులు ఎవ్విధములైన శత్రుత్వ మిత్రత్వములులేక యుండును. ఆ 
ప్రకారమే హీనవృత్తుల నన్నిటిని విడిచి అందజయందును సమభావముగలవాండవై 
యుండు మని తాత్సర్యము. 


420 కైవల్యనవనీతము 


చెప్పరాదనిన అట్టివారికింూడ జాడ్యము కలిగినను బిడ్డలు లేకుండినను, కలిగి గిట్టినను, 
జీవించియుండియు లోంబడి నడవకుండినను, నీతితప్పి ప్రవర్తించినను, భార్యలు 
గుణభూషణలు గాకుండినను, శత్రువులు ప్రబలులై యుండినను దేశమందు అనావృష్టి 
గలిగినను, దుఃఖము సంభవించుచున్నది గావున సౌఖ్యవంతులని చెప్పరాదు. అట్లు 
పలుకుట మోహముచేతనని ఎతుంగదగ్గది. మోహమువలన కష్టములు, సుఖములు 
గాందోంచుటెట్లనంగా, భారమును మోయువానికి నిర్ణీతమునకంటె కొంచెమధికముగా 
కూలి దొరికినయెడల ఆ బరువును మోసిన కష్టమును లక్ష్యముచేయక ఆనందించుచున్నాం 
డు. అట్లుగాక సహజముగా దొరికెడి కూలికంటె తక్కువ చిక్కెనేని దుఃఖపడుచున్నాండు. 
పనివాండ్రు తమకు పనిలేకపోయిన పరితపించుచున్నారు. కాంబట్టి ఈ కష్టకార్యము 
లన్నియు వీరలకెట్లు సౌఖ్యహేతువులుగాందోంచుచున్నవో అట్లే ప్రభువులు మొదలగువారికిని 
మోహముచేత సుఖములుగాం గనంబడుచున్నవి. జ్ఞానులకుంగూడ దుఃఖముకలదా యనిన 
కలదనియే చెప్పవలయును. ఎందుకనంగా జ్ఞానికిని దేహము కలదు. ఐతే జ్ఞానికిని 
అజ్ఞానికిని భేదమేమనంగా 8 జ్ఞాని సమస్తదుఃఖములను అంతఃకరణము, ఇంద్రియాదులతోం 
జేరుటవలన కలిగినవేకాని సర్వసాక్షియెన తనకు లేవని తెలిసికొనును. జ్ఞాన 
విహీనుండు అన్యనిష్టమైన ఆ దుఃఖములను తనయందే ఆరోపించుకొని పరితపించు 
చున్నాండు. మజియు దేవతలుకూడ ఒండొరులు యుద్ధముచేయుటచేతను, ఒకరినొకరు 
శపించుకొనుటచేతను, పుణ్యకర్మము నశించుటచేత నాశము కలుగుటవల్లను, ఇంక 
ననేక సంకటములు కలుగుటచేతను, దుఃఖపడినట్లు శ్రుతిస్మృతులయందును 
పురాణములయందును చెప్పంబడియున్నది గాన, శరీరస్ఫురణ యెచ్చటెచ్చటంగలదో 
అచ్చటచ్చట దుఃఖములే కనంబడుచున్నవి. అయితే దేవతలను ఆనందస్వరూపులని 
చెప్పుటకు కారణమేమనంగా బ్రహ్మవేత్త తనకు సంప్రాప్తమయిన దుఃఖములను అంతః 
కరణనిష్థముగా నెట్లు కనుంగొనుచున్నాండో ఆ తీరుననే అమరులును జూచుటవలన 
వారిని ఆనందస్వరూపులని శాస్త్రములు పల్ముచున్నవి. గనుక “శో శరీరస్య 
సదుఃఖత్వాద్వ్యాప్తిః తద్‌ వ్యాహతాయతః, అతః శరీరముక్వర్థం యత్నం కుర్యాదతంద్రితః 
”- అను శ్లోకార్థము చొప్పున హిరణ్యగర్భశరీరపర్యంతమును దుఃఖముతోంగూడికొని 
యున్నందున శరీరముతోం గూడిన ముక్తివిషయమయి ప్రయత్నపడక ఆ శరీముక్యర్థము 
ప్రయత్నపడవలెను. ఎందుకంనంగా? నిద్రయందు శరీరపరిగ్రహంబు లేదు గావున 
దుఃఖంబును లేదు. మెలకువయందును స్వప్నమందునను శరీరపరిగ్రహంబు కలదు 
గావున దుఃఖంబు కలదు. ఈ తీరున ఆత్మకు శరీరపరిగహముననే దుఃఖము 
సంప్రాప్త్రమగుచున్నందున దుఃఖము ఆగంతుకమే గాని స్వాభావికముగాదని 
స్పష్టమగుచున్నది. “శ్లో! న భూతపంచకాన్నాపి కర్మణః కేవలాదపి, ఉభాభ్యాం మిళితాభ్యాం 


209 


కైవల్యనవనీతము 417 


మూండువిధములుగాను, బె£్‌=అగును, తనయా=కుమారా, ము£=పూర్వమందు, 
దాని౯=ఆ బ్రహ్మానందమును, అష్టవిధాఖ్యలక =(ఆత్మానందము, అద్వైతానందము, 
విద్యానందము, యోగానందము, నిజానందము ముందటి మూంటితోంగూడ) ఎనిమిది 
విధములైన పేళ్లను, అందురు=(కొందటు) చెప్పుదురు. అవి=అవిదైైదును, 
త్రైవిధ్యమందుక=తొలు తయజెప్పిన మూంటి యందు, ఐక్యమౌః=కలియును, అనంగా=ఈ 
ప్రకారమనంగను, బ్రహ్మసువాసనావిషయ మోదాభిఖ్యలు -[బ్రహ్మ=బ్రహ్మసంబంధమైనదియు, 
సువాసనా-సు=సుష్టైన, వాసనా=పూర్వ వాసనయొక్కయు, విషయ =(జ్ఞానకర్మేంద్రియ 
వ్యాపారములైన) విషయములయొక్కయు, మోద =ఆనందములయందలి, అభిఖ్యలు= 
నామధేయములు, ఈ మూండు=ఈ త్రివిధములే, కావునజ=కాంబట్టి , ఆ సర్వముదంబులః 
-ఆ=అట్టి, సర్వముదంబులక= సమస్తానందములను, తెల్పెదజ౯=తెలియంజేయుచున్నాను, 
నీ యుల్లంబునః=నీ అంతఃకరణమందు, కనుము=తెలిసికొనుము. 
తాత్పర్యము :- నిష్కల్మషుండవైన నా యాచార్యుండా? ఆనందవిభాగములు ఏ ప్రకారమని 
అడిగితివేని బ్రహ్మానందమనునది మూండు విధములుగాను అగును. కుమారా! 
పూర్వమందు ఆ బ్రహ్మానందమును ఎనిమిది విధములుగా నుండునని కొందబు చెప్పుదురు. 
వారు హెచ్చుగా చెప్పిన అయిదును ఈ మూంటిలో కలిసియుండును. ఆ మూండు 
ఏవియనంగా బ్రహ్మానందమని, వాసనానందమని, విషయానందమని మూండువిధములు 
గనుక అన్ని ఆనందములను వాని లక్షణములను దెలియంజెప్పుచున్నాను. నీ 
మనస్సునందుం దెలిసికొనుము. ఆనందముయొక్క భేదములు మూందని ముఖ్యపక్షము. 
అవ :- అష్టవిధానందముల వేజుపాటులను చెప్పుచున్నారు. 
మ॥ తనరు నృహ్మముదంబు సుప్తిగతి బోధ న్వాసనానందమౌ 

ననుభోగంబుల గోచరప్రమద మాత్మానంద మెల్లప్రియం 

బున విద్యాసుఖ మాగమోక్తగరిమ౬ బూర్జార్థమం దద్వయ 

మ్ము సుదాసీనతచే నిజప్రమదమౌ ముఖ్యాఖయౌ నిష్టచేన్‌. 124 
టీకా :- (బ్రహ్మముదంబు=( బ్రహ్మానందము, సుప్తిగతి౯=నిద్రవలెను, తనరుక=ఒప్పును, 
బోధక౯=నిద్రలేనపుడు, వాసనానందము=వాసనానందమనునది, జె౯=అవును, అను 
భోగంబులక=అనుభవయోగ్యములైన వస్తువులయందు, గోచర(ప్రమదము= 
విషయానందము, జె౯=అగును, ఆత్మానందము=ఆత్మానందమనునది, ఎల్లట్రియంబునక౯= 
అన్నివస్తువులు తనకు ప్రియమైయుండిన, (ఆ యాత్మానందము) ఆగమోక్తగరిమ౯- 
ఆగమ=ఉపనిషత్తులయందు, ఉక్త=చెప్పంబడిన తత్త్వమస్యాది మహావాక్యార్థవిచారణమునం 
గలిగిన, గరిమ£=మహిమచేతను, విద్యాసుఖము =విద్యానందము, బె£౯=అగును, 


418 కైవల్యనవనీతము 


పూర్జార్ణమందుక =అన్ని పదార్థములు తనకు గలిగియుండినను, అద్వయమ్ముః= 
అద్వైతానందము, ఉదాసీనతచేక=సకలవస్తువులయందు తిరస్మరించెడు బుద్ధికలుగుటచేత, 
నిజప్రమదము=నిజానందము, జె౯=అవును, నిష్టచే£=(పైని జెప్పిన ఆ విద్యానందమును 
నిరంతరము) నిష్టచేత, ముఖ్యాఖయౌక£=ముఖ్యానందమౌను. 
తాత్పర్యము :- నిద్రవలెనుండునది బ్రహ్మానందము. నిద్రలోనుండి జగద్వాసనచేత 
మెలకువగలుగుట వాసనానందము. తాను లేచిన పిమ్మట తనకుంగలిగిన వస్తువులన్నియు 
తనకంటికి గోచరించిన సుఖము విషయానందము. అన్నివస్తువులు తనయింట 
కలిగియుండుట ఆత్మానందము. అందఅకంటెం దాను అన్ని వస్తువులయందు నెక్కుడుగా 
నుండునట్టి సుఖము అద్వైతానందము. ఇవి ఐదును స్వభావసుఖములు. ఇవిగాక 
గురుముఖముగా నేతినేతియనెడు మహావాక్యార్థవిచారణవలన కలిగెడి సుఖము 
విద్యానందము. దానినే ముఖ్యముగా ధ్యానించుట యోగానందము. పిమ్మట 
చేయవలసినది లేక అది అదిగానే యుండునది సహజానందము. ఇదే నిజానందమని 
తాత్సర్యము. 

సమాధియందు అంతర్ముఖమై తెలిసికొనుటవలన కలిగినది (బ్రహ్మానందమయినను 
బహిర్ముఖముగాం దెలిసికొనుటవలన మనస్సంతోషము గలిగిన ఆ సుఖము విషయానంద 
మగును. 


అవ :- అష్టవిధానందములలో విషయానందలక్షణమును గుతించి చెప్పుచున్నారు. 


మ॥ విను మీ మోదనిజస్థితు ల్లెలిపెద న్వీతానుమోదంబుచేం 

దనయా! జాగ్రతనుండువాం డభిల బాధల్వాయ నిద్రింప నా 

మన మంతర్ముఖ మందుం దాననగు బ్రహ్మానంద మా జాడ నా 

తని చిత్సౌఖ్యమె ధాత్రిలో విషయమోదంబౌం జుమీ యారయన్‌. 125 
టీకా :- తనయా=కుమారా, ధాత్రిలోక=పుడమియందు, ఈ మోదనిజస్థితులు-ఈ =ఈ 
ప్రకారములయిన, మోద =(పైనిజెప్పిన) అష్టవిధానందములయందలి, నిజ=స్వభావముగా 
నుండెడి, స్థితులు=కార్యములు, తెల్పెద౯=తెలియంజెప్పెదను, వినుము=ఆలకింపుము, 
వీతానుమోదంబుచేక-వీత=పోంగొట్టంబడిన, అనుమోదంబుచే౯=సంతోషముచేతను, 
జాగ్రతనుండువాండు=జాగ్రదవస్థయందుండెడి పురుషుండు, అఖిలబాధ ల్వాయః - 
అఖిలబాధలు =(తనకుంగలిగిన) సమస్తదుఃఖములు, పాయజ=పోవుటకుంగాను, 
నిద్రింప౯=(శయనమందు) నిద్రించంగాను, ఆ మనము=ఆ బహిర్ముఖమైన మనస్సు, 
అంతర్ముఖము=త నత ట్టు తిరిగిన ముఖమును, అందు£=పాందును, దాన=ఆ 
పొందినదానియందు, బ్రహ్మానందము =బ్రహ్మానందసుఖము, అగు౯=అగును, ఆ జాదను=ఆ 


210 


కైవల్యనవనీతము 419 


మార్గమందు, అతని=ఆ పురుషునియొక్క చిత్సాఖ్యమే =చిదానందమే, ఆరయ౬= 
విచారింపంగాను, విషయమోదంబు =విషయానందము, అగుంజుమీ =అగునుగదా. 
తాత్పర్యము :- కుమారా! పుడమియందు ఈ ప్రకారముగాం జెప్పిన అష్టవిధానందముల 
యందలి స్వభావములుగా నుండెడి కార్యములను తెలియంజెప్పెదను ఆకర్ణింపుము. పోం 
గొట్టబడిన సంతోషముతో గూడిన జా(గ్రదవస్థయందుండెడి పురుషుడు తనకుం గలిగిన 
సమస్తదుఃఖములు నశించుటకుంగాను శయనమందు నిద్రపోవునప్పుడు ముందుజా(గ్రత్తలో 
బహిర్ముఖమైన మనస్సు తానైన కూటస్థబ్రహ్మమందు తిరిగిన ముఖమైనదగును. ఆ 
విధముగా అంతర్ముఖమైనదానియందు కలిగినపురుషుని మానసోల్లాసమే విషయానందమని 
తాత్సర్యము. 

అష్టవిధానందములనంగా బ్రహ్మానందము. వాసనానందము, విషయానందము, 
ఆత్మానందము, అద్వైతానందము, విద్యానందము, యోగానందము, సహజానందము 
అనునవి. బ్రహ్మానందమనంగా నిద్రలో నిద్రించునట్లు (బ్రహ్మములోంజేరి తానే (బ్రహ్మమై 
యుండుట. వాసనానందమనంగా తాను అంతఃకరణముతోంజేరి బహిర్వాసనవలన 
వెలుపల తిరిగినట్లు బ్రహ్మములోనుండి చీలుట. విషయానందమనంగా నిద్రలోనుండి 
జాగ్రదవస్థకు తిరిగినప్పుడు సమస్తవిషయములు తనకు దృశ్యములగుట. ఆత్మానందమనం 
గా ఇతరులకంటె నెక్కువ కలిమిని తానుచెంది తనకంటె నెవ్వరును అధికులుగా నుండక 
యుండుట. విద్యానందమనంగా తత్త్వమస్యాది మహావాక్యవిచారణచేసి అందువలన 
తనకు లభించిన ఆనందముతో 6గూడియుండుట. యోగానందమనంగా ఆ 
యానందమును తాను సర్వావస్థలయందును నిష్టచేయుచుండుట. సహజానంద 
మనంగా లోకవ్యవహారాదుల యందు ఆయా కాలములయందు ఆయా కార్యములు 
సహజమైనట్లు బ్రహ్మనిష్టయందు సహజముగా నుండుట. వీనిలో విషయానందమును 
గులించి యీపద్యమునం జెప్పంబడుచున్నది. విషయానందమనంగా వృత్తియందు 
ప్రతిబింబించిన ఆనందము. అది అంతర్విషయానందమని బహిర్విషయానందమని 
ఇరుతెజింగులు. వానిలో అంతఃకరణము ఇం[ద్రియాదులతోంజేరి విషయసుఖాపేక్షను 
జెందినపుడు వలయు పదార్థము లభింపంగా గలిగిన మోదమే బహిర్విషయానందము. 
ఆ యంతఃకరణము ఇంద్రియాదులతో గూడక వానినుండి మజలి (బ్రహ్మవిషయకమందు 
దృష్టి నిలిపి అపరోక్ష సాక్షాత్మార ప్రాప్తి లభించెడి పర్యంతము కలిగెడి సంతోషమే 
అంతర్విషయానందము. అట్టి యపరోక్షజ్ఞానము లభించినను బ్రహ్మానందస్వరూపుం 
డగుచున్నాండని భావము. మజియు సుషుప్తినుండి జాగ్రదవస్థకు మళ్ళీనప్పుడు శరీరజ్ఞప్తి 
కలుగుచున్నది. అందుచేత దుఃఖము సంప్రాప్తమగుచున్నది. ప్రభువులు మొదలగువారు 
సౌఖ్యమునే సదా యనుభవించెదరే, శరీరపరిగ్రహముగల చోట్లనెల్ల దుఃఖము కలుగునని 


424 కైవల్యనవనీతము 


మోక్షమునకు సహాయమైన ఆనందము ఒకరి హృదయమందున్నట్లు ఇంకొకరి 
హృదయమందుందదు. తెలివిలేక తనకు అనుభవముగా నిద్రపోవుంవాడు ఆనంద 
స్వరూపుడై ప్రకాశింపండా? అట్టివానియొక్క మనస్సంతోషము విజ్ఞానస్వరూపమై 
ప్రకాశించునని చూచెదను. ఆ యానందము ప్రత్యక్షముగా నా కే ప్రకారముగా నగునని 
తాత్పర్యము. 
అవ :- పై ప్రశ్నకు ఉత్తరము చెప్పుచున్నారు. 
మ॥ నవనీతాజ్యము లొక్కటయ్యు రుచుల న్నామస్వరూపంబుల౯౬ 

భువి వెవ్వేజగురీతి జాగ్రమున సంపూర్ణస్థితిస్వాంతసం 

భవవిజ్ఞాని వెలుంగు దుఃఖగతహృద్భంగంబునం గంకణాం 

బువులబ్దాకరసేతువు ల్పగిదిం దద్చోధాత్ముం డొక్కండగున్‌. 129 
టీకా :- నవనీతాజ్యములు -నవనీత =వెన్నయు, ఆజ్యములు =నెయ్యియు, ఒక్కటయ్యుక£౯= 
ఒకటిఐనను, రుచుల£౯=రుచులచేతను, నామస్వరూపంబులక-నామ=పేళ్లచేతను, 
స్వరూపంబులక=రూపములచేతను, భువిజ=భూమియందు, వెవ్వేజగురీతి౯=వెవ్వేజుగా 
నయినట్లు, జాగ్రమునక=జాగ్రదవస్టయందు, సంపూర్ణ =నిండిన, స్థితి౯=నిలుకడ చేతను, 
స్వాంత=మనస్సునందు, సంభవ=పుట్టిన, విజ్ఞాని= బ్రహ్మజ్ఞాని, వెలుంగు౯=ప్రకాశించును, 
దుఃఖగతహృదృ్భంగంబునక -దుఃఖ =(ఆధివ్యాధిరూప)దుఃఖములచేతను, గత=పొందంబడిన, 
హృత్‌=మనస్సుయొక్క, భంగంబున౯=నాశనమునందు, కంకణాంబువులు -కంకణ = నీటి 
బిందువు, అంబువులు =ఉదకమును, అబ్దాకర సేతువులు -అబ్దాకర =తటాకము, సేతువులు= 
కట్టయు, పగిది౯=వలెను, తద్చోధాత్ముండు =ఆ విజ్ఞానస్వరూపుండు, ఒక్కండగుక=ఒక్కం 
దేయగును. 
తాత్పర్యము :- వెన్నయు, నెయ్యియు ఒక్కటి యే అయినను రుచులచేతను నామరూపముల 
చేతను వేట్వేటెనట్లు జాగ్రదవస్థ్టయందు సంపూర్ణస్థితితోం గూడిన మనస్సువలనం బుట్టిన 
విజ్ఞానముగల యోగి ప్రకాశించును. దుఃఖముతోంగూడిన మనోనాశనమందు నీటి చినుకు 
నీరే అయినటువలెను, చెజువు కట్టఐనటువలెను, ఆ విజ్ఞానస్వరూపుండు ఒక్కందేయగునని 
తాత్పర్యము. 

అనంగా పాలుగాంచి పేఅంబెట్టి చిలుంకగా వెన్న పుట్టుచున్నది, ఆ వెన్నను గాం 

చంగా నెయ్యి అగుచున్నది. ఆ ఒక్క పాలవలనంగలిగిన వెన్న నెయ్యి అనువానియొక్క 
రుచులును, రూపనామములును ఒక్కటి గానుండక భేదించినట్లు బ్రహ్మజ్ఞానియు 
మెలకువయందు ప్రకాశించినను, విచారణచేత పయినజెప్పినవన్నియు ఒక్కటియే యైనట్లు 
సకలమైన వాచ్యపదార్థములను వర్ణించినవాండగుటవలన “సర్వత్ర పూర్ణరూపాత్మా 


211 


కైవల్యనవనీతము 421 


తచ్చరీరముపజాయతే।1”-అనునట్లు కర్మంబుతోం గూడికొనిన పంచీకృత పంచమహా 
భూతంబులవలననే శరీరంబు కలిగెనని రూఢిపడుచున్నది. ఇందుకు దృష్టాంతము 
ఘటము పుట్టుటకు ఉపాదానకారణమగు మృత్తికచేతనే కార్యము గలుగక నిమిత్తకారణమగు 
కులాలవ్యాపారము మృత్తికకు ముఖ్యకార్యంబైనటువలె కేవల పంచమహాభూతంబుల 
వలననుగాని కేవల కర్మవలనంగాని శరీరము గలుగక ఆ రెంటియొక్క కూటమిచేం 
బుట్టుచున్నదని తెలియుచున్నది. ఘటమునకు నిమితోపాదాన కారణములగు 
కులాలవ్యాపారమును మృత్తికయును లేనియెడల ఘటంబను నామరూవంబులు 
ఎవ్విధమునకలుగవో ఆ తీరుననే దార్‌ష్టాంతికమందు ఉపాదానకారణమగు భూతంబులును 
భౌతిక ప్రపంచంబును స్థాయిగా నుండినను అద్వితీయుండగు పరబ్రహ్మమును 
బహిర్విషయానందమునందుండి వీడి అపరోక్షజ్ఞానము చేత తానే యని యొఠింగెనేని 
నిమిత్తకారణంబగు కర్మంబు నశించుచున్నది. అట్లు కర్మంబు నశింపంగానే శరీరము 
కలుగదు. ఎప్పుడు శరీరములేదో అప్పుడు జన్మము లేదని సుప్రసిద్ధము. 
మెలకువయందును స్వవ్నమందును కర్మమున్నందున శరీరంబు కలదనియు నిద్రయందు 
భోగప్రదంబగు కర్మములేనందున శరీరంబు లేదనియు భావము. 


అవ :- (బ్రహ్మానందలక్షణముగుటించి దిగువవచ్చెడి రెండుపద్యములచేం దెలియం 
బజుచుచున్నారు. 


ఉ॥ తక్కువ నిచ్చు గోచరముదం బిలం దత్రిపుటివ్యథాళికి 

న్పొక్కకు మీవు గృధ్రము నభోగతి నీడముం జేరు గాన న 

ల్లిక్కుల కాత్మ చేరక యుదీర్ణసుషుప్తిని జెంద జీవుం డా 

మక్కువ దన్మయుండగు సమమ్ముగ నత్తతి బ్రహ్మమోదమౌన్‌. 126 
టీకా :- ఇలక=భూమియందు, తక్కువనిచ్చుగోచరముదంబుక£-తక్కువక=హీనమును, 
ఇచ్చు=కలుగంజేయు చుండెడి, గోచరముదంబుక=విషయసుఖమును, త్రిపుటి వ్యధాళీకి౯ - 
తత్‌=ఆ విషయసుఖమునుగూర్చి, (త్రిపుటి =(అంతరమధ్యబాహ్య) త్రిపుటులయందలి, 
వ్యథా=దుఃఖములయొక్క, ఆశికి౯=సమూహమునకు, ఈవు=నీవు, పొక్కకుము= 
(మనశ్చలనము చేత) వ్యాకులపడకుము, గృధ్రము =గద్ద, నభోగతి౯=ఆకాశసంచారముచేత, 
నీడము౯=తనగూంటిని, చేరుంగానః=చేరును కాంబట్టి, నల్టిక్కులకు£ =నాలుగుదిక్కుల 
యందుండిన పదార్థములను గుణించి, ఆత్మ=పోవుచుండెడి ఇంద్రియములతోంగూడిన 
అంతుకరణము, చేరక=ఆ దిక్కులకుపోక, ఉదీర్ణ=అతిశయమైన, సుషుప్తిని=నిద్రయందు, 
చెందక౯=చెందంగాను, జీవుండు =చిదాభాసుండు, సమమ్ముగ£౯=సమముగాను, ఆ మక్కువక£ 
=అట్టి డ్రైమతోడను, తన్మయుండగు౯=(అంతఃకరణము లయొక్క తాదాత్యమును) పొం 


422 కైవల్యనవనీతము 


దినవాండగును, అత్తటిక=ఆ సమయమందు, (బ్రహ్మమోదము= బ్రహ్మానందము, 
బె£=అవును. 
తాత్పర్యము :- భూమియందు హీనమును కలుగంజేయుచుందెడి విషయసుఖములైన 
అంతర, మధ్య, బాహ్య తిపుటులయందలి దుఃఖసమూహములకు వ్యాకులపడకుము. 
గద్ద ఆకాశసంచారముచేత తనగూంటిలో చేరునటువలె నాలుగుదిక్కుల సంచరించెడి 
ఇంద్రియములతోంగూడిన అంతఃకరణము ఆ విషయసుఖములను పొంద అతిశయమైన 
నిద్రయందు చెందంగాను చిదాభాసుండు సమముగా విశ్వాసముతో అంతఃకరణముయొక్క 
తాదాత్యమును పొందినవాండగును. ఆ సమయమందు బ్రహ్మానందము కలుగునని 
తాత్పర్యము. 
త్రిపుటులనంగా ౩- జ్ఞాతృ, జ్ఞాన, జ్లేయములు అంతరత్రిపుటి. _ద్రష్ట్రదర్శన 
దృశ్యములు మధ్యత్రిపుటి. కర్తృ కారణ కార్యములు బాహ్యత్రిపుటి. ఈ త్రిపుటులు 
అంతరింద్రియ, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియములవలన కలిగెడు ఒక్కొక్క ఇంద్రియమునకు 
మూండేసిగా కలుగుచున్నవి. వీనివివరము మొదటి ప్రకరణమందు వ్రాయంబడియున్నది. 
ఈ త్రిపుటిలోం గలుగు విషయసుఖములు పెక్కు దుఃఖములతోం గలిసియున్నందువలన 
సుఖము లేదు. గనుక సుషుప్తివలె సమాధినిష్టయందు ఆత్మ పరబ్రహ్మమందుచేరి తన్మయమై 
సుఖమును అనుభవించుటయే (బ్రహ్మానందమని భావము. గృధ్రము నభోగతినీదముం 
జేరుంగాన౯-అనుటవలన గద్ద ఆకాశమారమునసంచరించుచు తనగూంటికి వచ్చునపుడు 
మిక్కిలి వేగముగా నేతెంచుచందమున జీవుండును దేనిచేతను అడ్డంబడక సుషుప్తిసుఖమును 
ఆపేక్షించుటచేత నదియు బ్రహ్మానందమగును. కాంబట్టి విషయాదులయందు బుద్ధిని 
నాటనియ్యక బ్రహృ్మతాదాత్యమును పొందుటే బ్రహ్మానందమని తెలియవలెను. 
మ॥ అరుదై యొప్పు సుషుప్తితోషమగు నాత్మానంద మద్దానికై 

ధరం బుష్పాదులం జేర్చి నిద్దురం గొన౬ స్థానప్రమోదం బగు£ 

వరుసః ప్రీపురుషాదిశూన్య మగు నిర్వ్యాపారనిద్రాప్తి య 

ట్లరయ న్వానుభవానుమోదమదె బ్రహ్మానందమౌ నర్భకా! 127 
టీకా :- అర్భకా=పుత్రుండా, అరుదై=(వేదాంతమహావాక్యార్థమందు) అపురూపమై, ఒప్పు= 
ఒప్పుచుండెడి, సుప్తితోషము=నిద్రాసుఖము, ఆత్మానందము=(బ్రహ్నాందము, అగు౯= 
అగును, అద్దానికై=ఆ సుఖమునకై, ధరక=భూమియందు, పుష్పాదుల౯= పుష్పములు 
మొదలైనవానిని, చేర్చి=పేర్చి, నిద్దురక=సుషుప్తిని, కొనక=గ్రహించెనేని, స్థాన 
ప్రమోదంబగుక=స్థానసుఖమగును, వరుస£=క్రమముగాను, స్త్రీ పురుషాదిశూన్యము- 
స్ర్రీ=ఇది ఆండుది, పురుషావీండు మగవాండు, అది=ఇది మంచిది, ఇది చెడ్డది అను 


212 


కైవల్యనవనీతము 423 


మొదలగునవి, శూన్యమగు=ఏమియులేనిదైన, నిర్వ్యాపార=ఏ ప్రయత్నములేని, నిద్ర= 
నిద్రయొక్క ఆప్తి=ప్రాప్తి, అట్లు=ఆ ప్రకారము, అరయః=విచారింపంగా, స్వానుభవాను 
మోదము=తనయందు తానుగా తెలిసికొనిన సంతోషము, అదే=ఆ స్వానుభవానుమోదమే, 
బ్రహ్మానందము =బ్రహ్మజ్ఞానమువలన కలిగిన సుఖము, బె£౯= అవును. 

తాత్పర్యము :- పుత్రా! వేదాంతమందు అపురూపమై ఒప్పుచుండెడి నిద్రాసుఖము 
ఆత్మానందమగును, ఆ సుఖమునకై భూమియందు పువ్వులు హంసతూలికాతల్పములు 
మొదలైనవానిని జేర్చి ఆ నిద్రాసుఖమునకై నిద్రించెనేని స్థానసుఖమగును. క్రమముగా 
ఆండుది మగవాండను భేదము దెలియక ఏ ప్రయత్నముచేయక నిద్రాప్రాప్తికాలమువలె 
తన్ను దాందెలిసికొనిన సుఖము బ్రహ్మానందమగునని తాత్పర్యము. అనంగా నొక 
మనుష్యుండు గాఢనిద్రలో నున్నతలి స్త్రీలని, పురుషులని, తనవారని, అన్యులని భేదములేక 
యుండురీతిని సుషుప్యానందమందు మగ్నుండైనవానికి జాగ్రత్స్వ్వప్న(ప్రపంచములు తెలియవు 
గావున అప్పుడు గలిగిన స్వానుభవానందమే బ్రహ్మానందమగుచున్నది. 


అవ :- నిద్రయందు లభించిన ఆనందము నాకెట్లు నిదర్భనమగునని శిష్యుండడుగు 
చున్నాండు. 
మ॥ అమరస్తుత్య! విముక్తి కీరస సహాయం బౌ ప్రియం బెల్లెడః 

సమమై యుండదు బోధహీననిజసాక్షాద్యోగసుప్తుండు తో 

షమయుందై వెలయందె వానిమదితోషం బంత ధీరూపమై 

యమర న్ఫాసిలునంచుం గాంతు నది ప్రత్యక్షంబు నాకెట్లగున్‌. 128 
టీకా :- అమరస్తుత్య-అమర=దేవతలచేతను, స్తుత్య=కొనియాడందగిన యాచార్యుండా, 
విముక్తికి౯=మోక్షమునకు, ఈరస౯=ఈ భూమియందు, సహాయంబు=ఉపకారము, జె 
ప్రియంబు =అగునట్టి ప్రియమైనది, ఎల్లెడక£౯=ఎచ్చాటను, సమమై=సమానమై, ఉండదు= 
ఉండదు, (అనంగా నొకరిహృదయమందున్నట్లింకొక హృదయమందుండదనుట) 
బోధహీననిజసాక్షాద్యోగసుప్తుండు -బోధహీన =తెలివిలేని, నిజ=స్వకీయమైన, సాక్షాద్యోగ- 
సాక్షాత్‌=అనుభవమైన, యోగ=ప్రాప్తమైన, సుప్తండు=నిద్రంబోవువాండు, తోషమయుండై= 
ఆనందస్వరూపుండై, వెలయండె=ప్రకాశింపండా, వాని=అట్టి పురుషుని యొక్క మది= 
మనస్సునందలి, తోషంబు=ఆనందము, ధీరూపమై =విజ్ఞాన స్వరూపమై, అమర£౯= 
ఒప్పునట్లుగాను, భాసిలునంచుక౯ =ప్రకాశించునని, కాంతుక=చూచెదను, అంతక =పిమ్మట, 
అది=ఆ యానందము, ప్రత్యక్షంబు=నిదర్శనము, నాకుక్‌=నాకు, ఎట్లు=ఏ ప్రకారము, 
అగు౯=అగును. 
తాత్సర్యము :- దేవతలచేత కొనియాడంబడిన నా యాచార్యుండా! ఈ భూమియందు 


428 కైవల్యనవనీతము 


సంకల్పము చేయనేరదు గనుక సుఖదుఃఖములు జగత్తు స్వ్పప్నమువలెను ఇంద్రజాలము 
వలెను తోంచి నశించుటవల్ల మాయామయంబని స్ఫురించును. అట్టి స్ఫురణగలవానికి 
అంతఃకరణవ్యాపారములన్నియు నశించిపోయి మనస్సు నిలుకడగా నుండును అని 
భావము. శబ్జ్దాదులను విడిచి మనస్సును నియమములో నిలిపినవాండు అట్లు “బ్రహ్మభూతః 
ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి, సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్‌” అను 
గీతోక్తి చొప్పున నష్టమైన వస్తువులకు దుఃఖపడక రానివస్తువులను కోరక 
సమస్తప్రాణులయందు సమభావన కలిగి సర్వోత్కృష్టమైన సచ్చిదానందస్వరూపమందే 
భక్తిం జేయుచుండును. కాంబట్టి “అహంకారం బలం దర్పం కామక్రోధం పరిగ్రహమ్‌, 
విముచ్య నిర్మమశ్శాంతో బ్రహ్మభూయాయ కల్పతే”-అనునట్లు అహంకారము, సామర్ధ్యము, 
దర్పము, కామము మొదలయినవానిని విడిచినవాండు బ్రహ్మభావమును పొందుటకు 
సమర్హ్దుండు. 


అవ :- ముఖ్యానందలక్షణమును గుతించి చెప్పుచున్నారు. 


మ॥ నిజమోదం బగు ముఖ్య మన్న నుఖలో నీరంబె పై చెమ్మయె 

సుజనస్తుత్య! వెలుంగు మాడ్కి మఖజుంగై సొంపొందు గర్వంబె యా 

నిజమం దొందిన ముఖ్యమౌవిషయము ల్నిద్రింప నిర్నిద్రలో 

ధ్వజదండాకృతి దేహ మై సమత స్వాంతం బొప్పందన్ముఖ్యమౌన్‌. 132 
టీకా :- సుజనస్తుత్య=సత్పురుషులచేం గొనియాడందగినశిష్యుందా, నిజమోదంబు= 
నిజానందము, ముఖ్యమన్న =ముఖ్యమని చెప్పితివేని, ఉఖలోనీరంబె=కుండలోని జలమే, 
పైచెమ్మయి=కుండపై వచ్చిన ఊటయిె, వెలుంగుమాడ్మిక£ =ప్రకాశించునటులు, అగు£= 
జెను, సొంపొందుగర్వంబె=(వెలుపల) ప్రకాశించెడి అహంకారమే, మజు.గై=దాంగినదై, 
ఆ నిజమందు=౯=(లోపలనుండుతానైన) ఆ నిజానందస్వరూపమందు, ఒందిన౯= 
పొందినను, ముఖ్యమౌ£=ముఖ్యానందమగును, విషయములు =నలుదిక్కుల సంచరించెడి 
వ్యాపారములు, నిర్నిద్రలోక=సమాధినిష్టయందు, నిద్రింపక=నశించినను, దేహము= 
శరీరము, ధ్వజదండాకృతిక=దేవాలయధ్వజస్తంభము వలె, ఐ=అయియుండి, స్వాంతంబు= 
అంతఃకరణము, సమత£౯=సమభావముచేత, ఒప్పక= ఒప్పినను, తన్ముఖ్యమౌః౯-తత్‌=ఆ, 
ముఖ్యమౌః౯=ముఖ్యానందమగును. 
తాత్సర్యము వా సత్పురుషులచేం గొనియాడందగిన శిష్యుండా? నిజానందము ముఖ్యమని 
చెప్పితివేని భాండములోని యుదకమే పయిన చెమ్మగిలి ప్రకాశించినటులు వెలుపల 
ప్రకాశించెడి అహంకారమే దాంగినదై లోపలనుండెడి నిజానందస్వరూపమందు 
చేరినయెడల ముఖ్యమవును. నలుదిక్కులయందు వ్యాపించెడి ఇంద్రియవ్యాపారములు 


213 


కైవల్యనవనీతము 425 


సర్వత్రాత్మావశేషకః, శుద్ధచైతన్యరూపాత్మా సర్వసిద్ధివివర్ణితః” -అను ఉపనిషద్వాక్యము 
చొప్పున అంతటను నిండిన రూపముగలవాండును, అంతటను మిగిలినవాండును, 
శుద్ధచైతన్యస్వరూపుండును, తనకంటె భిన్నములగు సకలసిద్దులును లేనివాడును ఆ 
పరమాత్మయే గనుక ఆ పరమాత్మయే తానై యుండునని భావము. “స్వయం (బ్రహ్మా 
స్వయం విష్ణుః స్వయమింద్రః స్వయం శివః, స్వయం విశ్వమిదం సర్వం స్వస్మాదన్యన్న 
కించన”-అని మహావాక్యరత్నావళి. గనుక ఆ బ్రహ్మజ్ఞానియే బ్రహ్మయును, విష్ణువును, 
ఇంద్రుండును, శివుండును. ఈ కనంబడుచుండెడి సర్వప్రపంచమనియు అతనికంటె 
వేటీకొంచెమ్రైనను లేదనియు స్పురించుచున్నది. కాంబట్టి గురుముఖముగా 
విచారణచేసినయెడల జరిగినది, జరగంబోవునది, జరుగుచుండునది, తెలిసికొనువాం 
డు, సమీపమున నుండునది, దూరముననుండునది మొదలైన సర్వము చిన్మాత్రస్వరూపమే 
యగును. “అత్మనో౭_ న్యత్తుషం నాస్తి సర్వమాత్మమయం జగత్‌”-అను ప్రమాణము 
చొప్పున ఆత్మకంటె వేటొండు పొట్టు అంతమాత్రమైనను లేదనియు సర్వప్రపంచము 
ఆత్మమయమే యనియు ఎటింగి “సర్వం నాహం న చాన్యం వా సర్వం బ్రహ్మైవ కేవలం”- 
అనురీతిని నీవు, నేను, అన్యము అను భేదబుద్ధిలేక సర్వము బ్రహ్మస్వరూపమేయని 
భావించువాండె విజ్ఞానస్వరూపుండు. 

అవ :- వాసనానందమును గుతించి వివరించుచున్నారు. 


శా॥ ఆనందం బెడంబాసి రా నిలం బనే మయ్యా! యతం డిట్లన 
న్నానాభూతభవార్డిత (క్రియలు విన్నాణంబుగాం దెచ్చు స 
న్మానింపంబడుచుండు సుప్తిసుఖ మాత్మ నాసి వీతెంచు నా 
యానందంబగు వాసనామయము నీవాలింపు మెం తేనియున్‌. 180 
టీకా :- అతండు=(ఏకమైన బ్రహ్మానందసుఖమును బొందిన) ఆ వురుషుండు, 
ఆనందంబు౯=తన (బ్రహ్మానందమును, ఎడంబాసి=విడిచిబెట్టి, ఇలక=భూమినిగూర్చి, 
రాక= వచ్చుటకు, పనేమి=ఏమిపని, అయ్యా=గురుస్వామి, ఇట్లన౯=ఈ ప్రకారము శిష్యుం 
డడుగంగాను, నానాభూతభవార్ణితక్రియలు-నానా=బహువిధములైన, భూతభవ=పోయిన 
జన్మముల యందు, ఆర్జిత=సంపాదింపంబడిన, క్రియలు=ప్రారబ్ధ కర్మములు, 
విన్నాణంబుగాక =విశేషముగాను, తెచ్చు౯=వెలుపలికి తీసికొనివచ్చును, సన్మానింపం 
బడుచుండు సుప్తిసుఖముక-సన్మానింపంబడుచుండు=సుఖముగా నిద్రించితినని ఆ 
నిద్రాసుఖమును మజవక కొనియాడంబడుచుండునట్టి, సుప్తిసుఖముక=నిద్రాసుఖమును, 
ఆత్మ£౯ =అంతఃకరణమందు, పొసి=విడివి, వీతెంచుక=జగద్వాసనచేత వెలుపలికి వచ్చును, 
ఆ యానందము=ఆ సుషుప్తిసుఖమనునది, వాసనామయము =వాసనానందము, 


426 కైవల్యనవనీతము 


అగు౯=అగును, ఈవు=నీవు, ఎంతేనియు౯=ఆ సుఖమునంతయును, ఆలింపుము= 
(తెలియ) వినుము. 

తాత్సర్యము :- ఏకమైన (బ్రహ్మానందమును పొందినవాడు జగద్విషయములను విడిచినవాం 
డైనను భూమిని గూర్చి వచ్చుటయేమిపని అయ్యా! అని అడిగితివేని అనేక ప్రకారములుగా 
జ్ఞానోత్పత్తికి పూర్వజన్మములయందు సంపాదింపంబడిన (ప్రారబ్ధకర్మములైనవి 
(బ్రహ్మానందమును విడిపించి మాటిమాటికి వెలుపలికి తీసికొనివచ్చుచుండును. నిద్రనుండి 
లేచి ఆ నిద్రాసుఖమును కొనియాడుచుండువాండు దానివిడిచి వెలుపలికి వచ్చు 
చున్నాండు. ఆ వెలుపలికి వచ్చినవాండు బ్రహ్మానందమును వచించుటే వాసనానందమని 
తాత్పర్యము. 

“కర్మణా బధ్యతే జంతు ర్విద్యయా చ విముచ్యతే, స్వరూపావస్థితిర్యుక్తిస్తదృంశోహంత్య 
వేదనమ్‌, చిత్తే చలతి సంసారో నిశ్చలే మోక్ష ఉచ్యతే[[”-అను వాక్యార్థముల చొప్పున 
జంతువు కర్మములచేత బద్ధమౌచున్నదనియు, జ్ఞానముచేతం దెలియంబడుచున్నదనియు, 
స్వరూపమందుండుటయే మోక్షమనియు, అట్ట్లుండకుండుటయే దుఃఖమనియు, చిత్తచలనమే 
సంసారమనియు, నిశ్చలచిత్తమే మోక్షమనియు స్ఫురించుచున్నది. కాంబట్టి వాసనలచేతం 
గట్టంబడక “మోక్షః స్యాద్వాసనాక్షయః” అనువట్లు వాసనలను వసింపంజేయుటే 
మోక్షమగుచున్నందున విషయచింతనములయందు బుద్ధిని ఊననిచ్చిన బంధమగును. 
గాన సకలమైన కోరికలను క్షయింపంజేసికొని బంధములను విడనాడి “యో జాగర్తి 
సుషుప్తిస్టో యస్య జాగ్రన్న విద్యతే, యస్య నిర్వాసనో బోధః స జీవన్ముక్త ఉచ్యతే” -అను 
ప్రమాణవాక్యములరీతిని ఎవండు దృశ్యపదార్థములయందు నిద్ర జెందినవానివలెనే 
తెలియకయుండి సుఖబాధస్వరూపమైైన నిజరూపమందు జా[గ్రతుంద్రైయుండి 
విషయానందముల యందు జాగ్రత్తలేక వాసనావిహీనమైన పూర్ణజ్ఞానముగలవాండో అట్టి 
పురుషుండే జీవన్ముక్తుండు. అట్టివాడు పూర్వజన్మసంచిత ప్రారబ్ధకర్మములచేత 
బ్రహ్మానందమునుండి మజిలి ప్రపంచముతట్టు తిరిగినను ని(ద్రించినవాండు నిద్రనువదలి 
మెలకువకు వచ్చినప్పుడు నిద్రయొక్క సుఖమును గొనియాడినట్లు ఆ బ్రహ్మానందమును 
గొనియాడుట వాసనానందమని భావము. 


అవ :- నిజానందలక్షణమును జెప్పుచున్నారు. 


చ॥ తలంపు జనింప దేహమని తా నిజమోదము దాంగ స్వాత్మ దు 
ర్మలభవవార్థిలోం బడుం బురకృతకృత్యము చేత వారికి౯ 
గలుగుట యొల్లం దత్మ్భతమె కావున మధ్యమకాల మిచ్చుని 
ర్మలమునివృత్తి దానం జెడ మానసవృత్తి నిజప్రమోదమౌన్‌. 131 


టీకా :- తలంపు=మనస్సంకల్పము, జనింప£ =పుట్టినను, తా£౯=తాను, దేహమని =దేహము 


214 


కైవల్యనవనీతము 427 


నేనని, నిజమోదముడాంగక£-నిజ=తనయొక్క మోదము =సహజానందము, డాం 
గ౯=మటుంగుకాం౭గాను, స్వాత్మదుర్మలభవవార్థిలో౯-స్వ=తానైన, ఆత్మ=కూటస్థచైతన్యము, 
దుర్మల=దుష్టమలములతోం గూడిన, భవవార్ధిలోక=జన్మసముద్రమందు, పడు= పతన 
మగును, వానికి౯=అట్లుపడువానికి, పురాకృతకృత్యముచేతక =పూర్వజన్మకృత కర్మములచేత, 
కలుగుటయెల్లక£ =కలిగెడిసర్వము, తత్మృతమె=ఆ జన్మసంచితమే, కావున౯=కనుక, 
మధ్యమకాలము =(భూతభవిష్యత్మాలముల రెంటి నడుమనుండెడి) వర్తమానకాలము, 
నిర్మలమునివృత్తి౯-నిర్మల=అతిస్వచ్చమైన, మునివృత్తి౯= నిస్సంకల్చ వృత్తిని, ఇచ్చుక= 
ఇచ్చును, దాన౯=ఆ వృత్తిచేతను, మానసవృత్తి=అంతఃకరణవ్యాపారము, చెడ౯= 
నశించినచో, నిజప్రమోదము =నిజానందము, జె౯=అగును. 

తాత్సర్యము :- మనస్సంకల్పముపుట్టినను తాను దేహమను తలంపు తోంచంగానే తనయొక్క 
సహజానందము మజుంగుపడి తనయొక్క కూటస్థచైతన్యము దుష్టమలములతోం గూడిన 
జన్మవార్ధిలోంబడును. ఆ ప్రకారముగాంబడెడువానికి ంగలిగెడి సుఖదుఃఖములు అన్నియు 
ఆ కర్మమేగనుక వృత్తిశూన్యమైన మౌనముచేత మానసవృత్తి చెడినయెడల నిజానందము 
కలుగునని తాత్పర్యము. 


తలంపు జనింపందాదేహమని అనుటచేత ఏ పురుషుండు తానే దేహమను తలంపును 
గలిగియున్నాండో ఆ పురుషుండు ప్రకృతివల్ల పుట్టిన గుణములను అనుభవించు 
చున్నాండు. అట్టివానికి సుఖదుఃఖరూపములైన గుణములయందాసక్తి కలిగియుండుటం 
జేసి పంచమలములతోంగూడిన జన్మసాగరమందుంబడి పుణ్యాపుణ్యరూపములయిన 
క్షేతములయందు పుట్టుచుగిట్టుచునుండును. గనుక అట్టి మిథ్యాస్వరూపంబును 
దుఃఖహేతువులగు జన్మములకు కారణంబును కర్మస్వరూపంబును నగు శరీర 
పరిగ్రహణమును విడిచి దానియందుండెడి దేహి సకలేంద్రియ వ్యాపారములచేత 
ప్రకాశించువానివలెం గనంబడియు ఆ వ్యాపారములతో సంబంధములేక మిక్కిలి 
సూక్ష్మరూపము గలిగి క్షేత్రమనెడి దేహమందు సర్వవ్యాపారములకు ఉపద్రష్టయై 
“ఉపద్రష్టానుమంతా చ ధర్తా భోక్తా మహేశ్వరః, పరమాత్తేతి చాప్పుకో దేహే9_స్మి= 
పురుషః పరః।[” అను భగవద్వాక్యముచొప్పున అనుమోదించువాండును, భరించువాం 
దును, భుజించువాండును, నియామకుండును, ఉత్కృష్టుండును, పరమాత్ముండునుగా 
నున్నాండని తెలిసికొనినవాండే నిజానందస్వరూపుండని భావము. 

మానసవృత్తిచెడక అనుటచే బ్రహ్మ సాక్షాత్మారమువచ్చినవానికి విషయాపే 
తొలంగుచున్నది. అందుచే దేహమే తానను అభిమానము నశించుచున్నది. 
యభిమానము పోంగానే జగము భ్రాంతియను దృఢజ్ఞానము కలుగుచున్నది. అట్టివానికి 


క్ష 
ఆ 


432 కైవల్యనవనీతము 


ఆ పొందిన బ్రహ్మవిద్వరిష్ణుండైనవాండు, ఈశాచ్యుతబ్రహ్మవాసవదేవర్షిశుకాదుల౯ -ఈశ= 
రుద్రుండు, అచ్యుత =విష్ణువు, (బ్రహ్మ=చతుర్ముఖుండు, వాసవ =దేవేంద్రుండు, దేవర్శి= 
నారదసనకాది దేవబుషులు, శుక=శుకుండే, ఆదుల౯=మొదలగు వసిష్టపరాశర 
వ్యాసాదిబ్రహ్మబుషులను, మిగిలి =వీరందటినిదాంటి, సత్సంవిత్సుఖ(ప్రాప్తుండై = 
సచ్చిదానందమును పొందినవాందై, వ్యవహారంబులక౯=ఆ బ్రహ్మవేత్తపుట్టి సంచరించెడి 
కాలమందు, దృశ్యదృష్టిచెడంగాక=తోంచెడి బహిర్వ్యాప్తియందలి నామరూపప్రపంచ 
మంతయు వివరోపాదనకారణముచేత నశింపంగాను, వాండు=ఆ బ్రహ్మవిద్వరిష్టుండు, 
వర్తించు౯=(వినోదముగా) ప్రవర్తించుచుండును, అంచు౯=ఈ ప్రకారమని, ము౯=ముందే, 
వివరింపబడెః౯=చెప్పంబడెను, ఏ౯=నేను, వేమాటు=పలుమాటు, వానిపదరజము=వాని 
పాదధూళిని, తలక=నా శిరమునందు, తాల్తుక=ధరించుచున్నాను. 
తాత్పర్యము :- ఏ పురుషుండైనను తుర్యమను పేరుగల యేడవభూమిని పొందినవాం 
డైనను ఆ పురుషుండు (బ్రహ్మ విష్టు, రుద్రేంద్రాది దేవతలను దేవర్ష్నులను శుకాది 
బ్రహ్మబుషులను అతిక్రమించినవాందై లోకమందు సంచరించును. ఆ పురుషునియొక్క 
పాదధూళి నా శిరస్సునందు ధరించుచున్నానని తాత్పర్యము. 

సప్తభూమిక లనంగా- శుభేచ్చ, విచారణ, తనుమానసి, సత్వాపత్తి, అసంశక్తి, 
పదార్థాభావన, తురీయము అనునవి. వీనిలో ఏడవభూమిని బొందినవాండు అంబరము 
మునిగిన భాండమువలె బాహ్యాభ్యంతరదృశ్యరూపములు లేనివాండై సము(ద్రమందు 
మునింగిన కుండవలె లోపల వెలుపల పరిపూర్ణుండైయుండియు కొంచెమైనను విశేష 
పాత్రంబు దెలియక విదేహముక్తినిం జెందును. కనుక ఈ తుర్యభూమియనునది 
వాక్కునకును మనస్సునకును అందనిదియు సకలభూమికలకును (శ్రేష్టమైనదియునగును. 
సప్తభూమికల వివరణము. శుభేచ్చ యనంగా - సాగరమువంటి సంసారము 
నిస్సారమని యెతింగి దాని నేనెటులు దాంటంగలనని దుంఖించి సద్దురుచెంతంజేరి 
దురాపంబులగు తాపంబులంబోంగొట్టుకొని మోక్షాపేక్షుందైయుండుట. విచారణ యనం 
గా-శ్రుతిస్మృతి ధ్యానధారణయోగతత్త్వగోష్టి వ్యాఖ్యానములు సేయు పండితులవలన 
వలయుశాస్తంబులం దెలిసికొనుచు పాము తనపైనుండు కుబుసమునూడ్చిన తెజింగున 
కామక్రోధాదులను విసర్జించి తత్త్వవిచారమందు బుద్ధిని ఊననిచ్చుట. తనుమానసి 
యనంగా- మనస్సును విషయేంద్రియ వ్యాపారములయందుం దగులనియ్యక అసంగచిత్తుం 
డై ఉపనిషదర్ధ తత్త్వములయందును తపంబులయందును శిలాతలంబుల విశ్రమించుటల 
యందును పువ్వులపాన్సు పై బవళించి సుఖింపుచుండెడి పురుషునిచందమున మిక్కిలి 
సంతోషముతో గాలము గడపుట. ఈ తనుమానసియనుటకు అసంగమమనికూడ 


215 


కైవల్యనవనీతము 429 


సమాధినిష్టయందు నశించినను దేహము దేవాలయధ్వజస్తంభమువలె కదలక అంతః 
కరణము సమభావముచేతనుండినను ఆ ముఖ్యానందమే యగునని తాత్సర్యము. 


ఉఖలో నీరంబె పయి చెమ్మయై వెలుంగుమాడ్కి ననుటచే కుండలో నీళ్లుపోసి 
పెట్టితే ఆ నీళ్లే చెమ్మ అను పేరుతో వెలుపల కనంబడినట్లు అంతఃకరణము విషయములను 
గూడినను దేహమందుండు నిజానందస్వరూపమే అహంకారమను పేరుచే వెలుపల 
దోంచుచున్నది. అట్లు అశుద్ధములగు విషయములను గూడక పర[బ్రహ్మమందు 
లీనమయ్యెనేని అహంకారము నశించును. అది నశింపంగానే ప్రపంచవృత్తి మజచి 
చమురులేని దీపమువలె అంతఃకరణము చిన్మాత్రమగును. చిత్తే కర్మమునకు 
కారణమైనందువలన ఆ చిత్తమును శోధింపంగా సకలకర్మములు వీడిపోవును. 
చిత్తశోధనయనంగా-బ్రహ్మనిష్టయందు నిలుకడగా నుండుట. అట్టివానికి ముక్తిసాధ్యమని 
భావము. ధ్వజదండాకృతి దేహమైయనుటవలన గుడిలోని ధ్వజస్తంభము చక్కంగ 
గట్టనచేయుటచేత గాలి మొదలయినవానికి కదలకయు ఇతరులచే కదలింపంబడకయు 
నెట్లు స్థిరముగా నుంచున్నదో ఆ తీరుననే నలుదిక్కుల సంచరించెడి ఇంద్రియ 
వ్యాపారములను సమాధినిష్టయందు నశింపంజేసిన దేహమును స్థిరముగా నుండునని 
ఉపమానముగం జెప్పంబడెను. ఇట్లనుటవలన మనస్సును ప్రపంచవిషయములయందుం 
బోనియ్యక దృఢపబచుకొని బ్రహ్మమందు కదలక ఉంచెనేని ఉదకమందు ఉప్పు ఏ 
ప్రకారముగ సంయోగమువల్ల సమత్వమును పొందునో ఆ ప్రకారమే మనస్సు బ్రహ్మమందు 
ఐక్యమగుచున్నది. “ప్రభాశూన్యం మనశ్శూన్యం బుద్ధిశూన్యం నిరామయమ్‌, సర్వశూన్యం 
నిరాభాసం సమాధిరభిధీయతే”-అను మహావాక్యరత్నావళి చొప్పున అహంకారములేక, 
మనస్సులేక, బుద్ధిలేక, విషయవ్యాపారములులేక, సకలమైన వృత్తులులేక, వాసనలులేక 
యుండునది సమాధిగావున అట్టి సమాధినిష్టయందు పట్టువదలకయుండువాండు 
కర్మబంధములచేత కదలండని అభిప్రాయము. 
అవ :- ఆనందముయొక్క మాహాత్యమును శ్రుతిసమ్మతముగాం జెప్పుచున్నారు. 
మ॥ తనరు న్ఫేనములై స్వములయమహత్సాథోధి నొందొంటికి౯ 

ఘనమై నూజుమడుంగుల న్మహిప తద్గంధర్వ గంధర్వ పా 

వన భాస్వత్సితృయుగ్మకర్మసుర గీర్వాణేంద్ర తన్మంత్రి త 

జ్ఞనలోకేశ విరాజపూరుషలసత్స్వర్లోదరానందముల్‌. 133 
టీకా :- స్వముల్లకయమహాత్సాథోధిక-స్వ=(అపరోక్షసాక్షాత్మార బ్రహ్మజ్ఞానముచేత 
ప్రకాశించుచుండెడి జీవన్ముక్తుందైన) తనయొక్క ముత్‌=ఆనందమనెడి, లయ=ప్రళయ 
కాలములయందలి, మహత్‌=గొప్పదియగు, పాధథోధి౯=సము[ద్రమందు, ఒండొంటికి౯= 


430 కైవల్యనవనీతము 


ఒకదానికంటె నొకటి, నూణుమడుంగులక£=నూజుపాళ్లధికముగాను, ఘనమై =గొప్పదియై, 
మహిప=(ఆయుస్సుచేతను, శరీరదార్థ్యముచేతను, సకలభూమితోం గూడిన భోగభాగ్యములు 
గల) రాజులయొక్కయు, తద్దంధర్వ=మనుష్యగంధర్వునియొక్నయు, గంధర్వ=దేవగంధర్వుని 
యొక్కయు, పావన=పవిత్రులయిన, పితృయుగ్మ=పితృదేవతల యొక్కయు, ఆజానజాన 
దేవతలయొక్కయు, కర్మసుర =కర్మదేవతలయొక్కయు, గీర్వాణ =దేవతలయొక్కయు, 
ఇంద్ర =ఇంద్రునియొక్కయు, తన్మంత్రి-తత్‌=ఆ యింద్రాదిదేవతలకు, మంత్రి=గురుండైన 
బృహస్వతియొక్కయు, తజ్జనలోకేశ-తత్‌ =వ్రేష్టమైన, జనలోకేశ=(జనర్లోకమునకు 
అదిపతియుగు) చతుర్శ్ముఖ(బ్రహ్మయొక్కయు, విరాజపూరుష=తటస్టేశ్వరుందైన 
వైరాజసుందడను పేరుగల విరాట్పురుషునియొక్కయు, లసత్స్వర్జోదరానందములు -లసత్‌= 
ప్రకాశించు చుండెడి, స్వర్ణోదర =హిరణ్యగర్భునియొక్కయు, ఆనందములు =సుఖములు, 
ఫేనములై=నురుగులై, తనరు౯=ఒప్పును. 

తాత్పర్యము :- తనయొక్క ఆనందమనెడి ప్రళభయకాలసముద్రమందు సార్వభౌముండైన 
చక్రవర్తియొక్కయు, మనుష్యలోకమందు శ్రేష్టుండైన మనుష్యగంధ ర్వునియొక్కయు, 
దేవగంధర్వునియొక్కయు, ద్వివిధములై పితృదేవతలయొక్కయు, అనంగా ఆజానజాన 
దేవతలయొక్కయు, అగ్నిష్వాత్తాది దేవతలయొక్కయు, కర్మదేవతలయొక్కయు, 
దేవతలయొక్కయు, ఇంద్రునియొక్కయు, బృహస్పతియొక్కయు, చతుర్ముఖునియొక్కయు, 
విరాట్పురుషుండైన తట స్టేశ్వరునియొక్కయు, హిరణ్యగర్భునియొక్కయు, పండ్రెండు 
ఆనందములు, నురుగులు, నీటిచినుకులు, నీటిబుగ్గలు, అలలు మొదలైన భేదములుగాను 
బుట్టుచు వృద్ధింబొందుచు అణంగుచునుండునని తాత్పర్యము. 

(శు॥ ఆశిష్టో ద్రధిష్టో బలిస్టు, తస్యేయం పృథివీ సర్వావిత్తస్య పూర్ణాస్యాత్‌। స వికో 
మానుష ఆనందః, స ఏకో మనుష్య గంధర్వాణామానందః, స ఏకో గంధర్వాణామానందః 
, స ఏకో దేవగంధర్వాణామానందః, స ఏకః పిత్యాణాం చిరలోకలోకానామానందః, స 
ఏక ఇంద్రస్యానందః, స ఏకో బృహస్పతేరానందః, స ఏకః (ప్రజాపతేరానందః, స ఏకో 
బ్రహ్మణ ఆనందః. ఈ పదునొకండు ఆనందములు తైత్తిరీయోపనిషత్తునందుం జెప్పం 
బడియున్నవి. ఆనందములు పదునొకండు అని వేదమందుం జెప్పియుండంగా పండ్రెండని 
యేల చెప్పంబడెననంగా- తైత్తిరీయోపనిషత్తునందు విరాట్‌ హిరణ్యగర్భులనిద్దజ నొక్కనిగానె 
పల్మంబడెను. మనుష్యానందము మొదలుకొని హిరణ్యగర్భానందమువజకుం గల 
ఆనందములన్నియు జ్ఞానియొక్క ఆనందబిందువులే వారి దేహములుగా భావింపవలయును. 
ఈ పదనొకండు కామ్యానందములు పదునొకండు తెజంగులుగానున్నవి. వానిలో 
రూపలావణ్యాదులుగలిగి యౌవనోజ్వలుండై భూలోకమంతయును ఏకచ్చత్రాధిపత్యముగా 


216 


కైవల్యనవనీతము 431 


పరిపాలించి భోగించునది మనుష్యానందము. ఈ కల్పమందు పుణ్యకర్మఫలమువలన 
గంధర్వలోకమును పొందిన మనుష్యగంధర్వుని యొక్క ఆనందము మనుష్యానందముకంటె 
నూజుమడుంగులు అధికము. పూర్వకల్పమునందొనర్చిన పుణ్యముచేత గంధర్వపద ప్రాప్తిని 
చెందిన దేవగంధర్వునియొక్క ఆనందము మనుష్యగంధర్వుని ఆనందముకంటె నూటుపాళ్లు 
అధికము. పితృలోకమును పొందినవాని ఆనందము దేవగంధర్వుని ఆనందముకంటె 
నూటింతలు ఎక్కువ. కల్పాదియందు పితృదేవతగాంబుట్టిన ఆజానజానదేవానందము 
అంతకంటె నూజుభాగములు అధికము. పౌండరీక గరుడశయన, అశ్వమేధాదియాగముల 
చేత ఉన్నతపదవిని పొందినవాండు కర్మదేవత. ఇట్టివాని ఆనందము ఆజానజానదేవా 
నందముకంటె నూటుపాళ్లు అధికము. కర్శదేవతానందము కంటె దేవతానందము 
నూటింతలు ఎక్కుడు. అంతకంటె నూటింతలు అధికము దేవేంద్రుని ఆనందము, ఆ 
ఇంద్రానందము కంటె నూటింతలు అధికము, బృహస్పతియానందము దానికంటె 
నూటింతలధికము, ప్రజాపతియొక్క ఆనందము అంతకంటె నూటింతలు అధికము, 
విరాట్పురుషుని ఆనందము, ఇంతమట్టునకు చెప్పిన పదునొకండు ఆనందములు 
మనోవాక్కులకు అందినవి. అవాజ్మానసగోచరంబైనది బ్రహ్మానందము. అట్టి 
యానందసాగరమందు మగ్నుందైన బ్రహ్మజ్ఞాని రాగాదివిషయములతో సంబంధించి 
యుండు పైనిజెప్పిన ఏకాదశానందములను శునకము క్రక్మిన అశనమువలె భావించి 
వానియందు ఇచ్చలేక ఆ భోగములన్నిటిని ఇంద్రజాలములుగా నెంచుటవలనను 
వానినన్నింటిని అన్ని భోగస్వరూపులుగా నుండి భోగించువాండు తానేగదా యను 
అనుసంధానముచేతను వానినెల్లను అనుభవించువారల వలె సకలభోగములను 
పొందినవాండని భావము. కాంబట్టి అపరోక్షజ్ఞానముచేత బ్రహ్మమును పొంది ప్రపంచజ్ఞప్తిని 
విడిచినవాండు పరబ్రహ్మమే యగును. అట్టివానిని తామరాకుపై నీళ్లవలె ఆగామికర్మము 
అంటనందుచేత నిప్పుపై నుంచిన తూలమురీతిని సంచితకర్మము దగ్గమైపోవుచున్నది 
యని ఎజుంగవలయును. 
అవ :- ముందుచెప్పిన ఆనందమే అతీతమని చెప్పుచున్నారు. 
మ॥ ఎవండీ సప్తమభూమిం గన్లొనిన వాండీశాచ్యుత బ్రహ్మ వా 

సవ దేవర్షి శుకాదుల న్మిగిలి సత్సంవిత్సుఖప్రాప్తుండై 

వ్యవహారంబుల దృశ్యదృష్టి చెడంగా వర్తించు వాండంచు ము 

న్వివరింపబడె వానిపాదరజమే వేమాజు దాల్తు నలన్‌॥ 134 
టీకా :- ఎవండు=ఏ పురుషుండైనను, ఈ సప్తమభూమిజ=(జ్ఞానభూములేడింటిలో 
కడపటిదైన తుర్యమను పేరుగల) ఏడవభూమిని, కన్గానిన£=తెలిసిపొందెనేని, వాండు= 


